ఆ౦ధ్రనాపాత్య 
పునర్వికాసం 


[ వ్యాసావళి ] 


రచన: 
మద్దుకూరి చంద్రశేఖరరావు 


విశాలాంధ్ర ప్రచురణా.ల య ౭ 
విజయవాడ 


(ప్రచురణ నెం, లీ21 
(పథమ ముద్రణ 
కార్తీకం, 1800 
(అక్షోదిరు, 1858) 


వెల: 75 న, పె 


ముద్రణ శ్‌ 
ఆం|ధా (పింటర్సు, 
విజయవాడ? 


విషయంసూచిక 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
[గ్రంథ సమీక్ష. 


సాహిత్యం = రాయిసులు 
య. 
ఆంధ్ర సాహిత్యంలో కొత్త పోకడలు 


తెనుగుతల్లి హృదయా వేదనలు 


17 


88 


61 


పరిచయం 

నవ్యాంధ్ర సాహిత్య పునర్వికాసొన్ని సమీకించుతూ 
వ్రాసిన విమర్శనాత్మక వ్యాసాలను ఈ పుస్తకంలో పునర్ముద్రించు 
తున్నాం. 1844-1852 సంవత్సరాల మధ్యకాలంలో (వ్రాసిన 
ఈ వ్యాసాలు “తెలుగుతల్లి ', “అభ్యుదయ, “సం దేశంి పత్రిక 
లలో అపుడపుడు ప్రకటించబడినవి వేర్వేరు సమయాలలో 
బ్రాసినందున కొంత పునరుక్తి సహజంగా వుంటుంది. వాటన్ని 
టినీ పునఃపరిశీలించి, సమ్మగ్రమైన సమీక్షగా తిరిగి వ్రాయడం 
సాధ్యపడలేదు. ఈ లో పాన్ని పాఠకులు మన్నించుతారని 
ఆశించుతాను, 


పునర్ముద్రణకు ఈ వ్యాసావళిని సేకరించడం 1956 లోనే 
జరిగింది. ముద్రణాలయంలో సని ఒత్తిడివల్ల, ప్రకటన ఆలస్య 
మయింది. ఆంధ్రజాతీయ పునర్వికాసంలో భాగమైన తెలుగు 
సాహిత్య పురోగమనాన్ని అవగాహన చేసికునేందుకు పాఠకులకు 
ఈ పుస్తకం ఏమా[తం తోడ్చడినా సంతోషించుతాను, 


విజయవాడ భవదీయుడు 
1 అక్టోబరు 1958 | మద్దుకూరి చంద్ర శేఖరరావు. 


నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 
గ్రంథ స మీ క్ష 


ఈ గ్రంథాన్ని హైద్రాబాద్‌ నిజాం కాలేజీ ఫ్రొఫెసర్‌, (శ్రీ కురు 
గంటి శీతారామయ్యగారు వ్రాశారు. పీఠికలో గ్రంథక ర్లగారే చెప్పుకున్న 
ట్లు గా “నవ్యాంధ్ర సాహిత్య వీధుల” మన సాహిత్య చరిత్రను అవ 
లోకనం చేసిన ప్రధమ (గంథం, పత్రికలలోనూ. ఉపన్యాసాలలోనూ 
నవ్యపాహిత్య పోకడలను గురించి సందర్భానుసారంగా అనేకమంది 
సమీక్షలు చేశారు, కాని అవేవీ ఈ పుస్తకంవలే 1827 మొదలు 1942 
వరకు అనగా 110 సంవత్సరాలలో ఆంధ్రసాహిత్య వాడలో నిర్మించ 
బడుతున్న నూతన వీధులను గురించియ, నూతన గృహాలను గురిం 
చియు చరిత్రాత్మకంగా సమీక్షచేయలేదు. ఈ (గంథం అందుకు తొలి 
ప్రయత్నం. బెజవాడలో 1940 లో జరిగిన నవ్యసాహిత్య పరిషత్‌ సభలో 

శ్రీ విశ్వనాధగారు తమ ఉపన్యాసంలో నవ్యసాహిత్య చరిత్ర కిచ్చిన 
ఆకారాన్ని అనుసరించే తాను గ్రంథాన్ని వ్రాయబూనుకున్నామని రచ 
యిత చెప్పుకున్నారు, 


రచయిత 1827 నుంచి 1942 వరకు ఉత్పతి అయిన నవ్య 
సాహిత్యాన్ని సింహావలోకనం చేశారు. ఈ 116 యేండ్లకాలాన్ని మూడు 
భాగాలుగా విభజించారు. 1827 మొదలుకొని 1920 వరకు రచింపబడిన 
సాహిత్యాన్ని 'మొదటి భాగంలోనూ, 1920 నుంచి 1980 వరక రెండో 
భాగంలోనూ, 1980 నుంచి 194% వరకు మూడే భాగంలోనూ చర్చిం 


ఫ్‌ 


చారు. 800 పేజీల పుస్తకంలో వందలకొలది రచయితలను గురించి 
(వాకొరు, వేలకొలదీ రచనలను పర్యాలోకించారు. ఈ చిన్ని వ్యాసం లో 
(గ్రంథంలోని వివరాలలోకి వెళ్ళడం సాధ్యంకాదు. అందుచే నవ్య 


సాహిత్యాభివృద్ధిని చరిక్రాత్మకంగానూ శాస్త్రీయ దృక్సధంతోనూ సమీక్ష 
చేశారా? అనే విషయాన్ని మాత్రమే తర్కించగలం. సుప్రసిద్దుల 
ప్రఖ్యాత రచనలను సరిగా విలువగట్ట గలిగా రా? అని మాత్రం చర్చించ 
గలం, 


ప్రథమ భాగం 


నవ్యాంధ్ర సాహిత్యానికి పునాది 19 వ శతాబ్దం ఉ త్తరార్ధంలో 
పడిందనీ, వీరేశలింగం పంతులుగారు యీ సాహిత్యానికి మూలపురుమ 
డని చెప్పడం తప్పేమీకాదు అని రచయిత (గ్రంథాన్ని (ప్రారంభించారు, 
1827 కు తెలుగు పుస్తకాల అచ్చు ప్రారంభమయిందనీ, (గంథ (ప్రచు 
రణా, పఠనాభివృద్ధి ఎలా హెచ్చిందో తెలిపారు. ప్రారంభంలో కై౦స్తవ 
మిషనరీలు ((బ్రొన్‌దొర వగైరా) తెనుగుభాషకు చేసిన సేవను గురంచి 
చెప్పారు. 19 వ శతొబ్దంలోకి ప్రబంధయుగం ఆనునృ త్తమయిందనీ, 
ఉత్తరార్థంలో వీరేశలింగంగారు రంగంమీదకు వచ్చారనీ తెలిపారు, 


ఈ సంధ్యాకాలంలో వచ్చిన మార్చులను రచయిత సర్షిగా 
ఆంచనా వేయలేదు. ఏదయినా చాలాకొలముం'పేగాని, అనుభవించ 
గలిగే దానికంటి ఎక్కువయితేగాని విసుగేస్తుంది, “కడుపునిండిశే 
గారెలు చేదు” ఒకప్పుడు ఆహ్లాదం కలిగించిన [ప్రబంధ కవిత్వం బూజు 
పట్టిందని (వ్రాశారు, “1857 సంవత్సరానికే ఇంగ్రీషువారి రాజ్యాంగం గట్టి 
పడింది, ఆ భాషను మన |పముఖులు కొంతమంది చదువుకొన్నారు. 
సర దేళ థాషాసంపర్మ_ం మనవాళ్ళ చి త్తవృత్తుల్లో మార్చు కలుగజేసింది,” 
కై) స్తవమత (పచారంవల్ల సనాతనమతం లోపభూయిష్టమనే అభి 
(ప్రాయం కలిగి పరమతాలలో చేరటం తటస్థించిందనీ, యీ ఆపత్తును 


6 


కొందరు మహాశయులు (గ్రహోంచి (బ్రహ్మమశం, ఆర్యసమాజం నంటి 
“కొ త్తమతాలు లేవదీశారనీ వ్రాశారు. ఎప్పుడై తే మత్మపచారానికి అడ్డుతగి 
లిందో, ఇంగ్లీషువారు ఆప్పుడు ఇంగ్లీసు భాషాపఠనం ప్రవేశపెట్టి, 
వై జ్ఞానికంగా కొంతవరకు విజయం సొందారనే రచయిత, మన సాహి 
త్యంలో వచ్చిన మార్చుకు కారణాలను, ఫలితాలను ఖరీదు కట్టారు. 


రచయిత మార్పుకు పథాన కారణాన్ని గ్రహించలేదు, మార్పు 
యొక్క బాహ్యరూపాలనే చూళారుగొని లోతుగా చర్చించి ఆసలు కార 
ణాన్ని గ్రహించలేదు బ్రిటిష్‌ పరిపాలన, అదివరకు వచ్చిన ముస్లిం 
పాలనవంటిదే ననుకొన్నారు గాని సమాజజీవితంలో అదీ తెచ్చిన గాఢ 
మైన మార్పును (గ్రహించలేదు. 10వ శతాబ్దంలో అచ్చుయంత్రాలు 
వచ్చాయని వారు |వాసినా, భారతదేశంలో అదివరకున్న చేతిపరిశ్రమలూ 
స్వయం సంపూర్ణ గ్రామాలూ. వుండిన ఆర్టికజీవితాన్ని భగ్నంచేసి ఎలా 
(బ్రిటిష్‌ సామ్రాజ్యం పెట్టుబడిదారీ ఆర్టిక విధానాన్ని ప్రవేశ పెట్టిందో 
(గహించలేదు “వ రకపు సరకు*ను ఉత్స త్తి త్రిచేసే ఆర్థిక విధానం వ్రవేశిం 
చటంతో సమాజజీవిక ౦లో నే మార్చువచ్చింది. విజ్ఞానంలో మార్చు 
వచ్చింది; నవ్యసాహిత్యానికి పునొది ఏర్పడింది. ఈ సంగతిని అవగా 
హన చేసికొనక పోవుటచే వీరేశలింగం గారి భాషాసేవను పొగిడినా 


వారి ప్రాముఖ్యతను (గ్రహించలేదు. జమీందారీ యుగపు మూఢథాచారాలను 
ఎదుర్కొంటూ నడిపిన వీరేశలింగంగారి సంఘసంస్కరణో ద్యమానికీ, 
నవ్యసాహిత్యానికి ఆయనవేసిన పునాదులకూ వున్న అవినాభావసందిం 
ధాన్ని (గ్రంథకర్త సరిగా గుర్తించలేదు. అందుచేతనే యీయన 
 “యమేనాడు వీరేశలింగంగారు ప్రారంభించారో హిందూధర్మ నిరసన 
ప్రతి అప్రయోజకుడికీ, సీచా నువర్తికీ, (త్రాగుటోతుక్తీ, వ్యభిచారికీ కూడ 
నిరసనకేంద్రమై పోయింది” అని వాపోయారు. (288 వ పేజీ) అందు 
చేతనే ప్రబంధసొపొత్యం ప్రజాదరాన్ని కోల్పోవడానికి కారణం తెలుసు 
కోలేక, "కడుపునిండి తే గారెలు చేదు” అని తేల్చి పారోవేశారు, 


ఈ భాగంలో వీరేశలింగంగారితో పాటు తరువాత భాషాసేవ 
చేసిన తిరుపతి వెంకటకవులు, నరశింహత్రయం, ఆంధ్రోద్యమం, 
విజ్ఞానచం ద్రికౌ (గంధమాల, కృష్ణా, ఆం(ధపత్రికల కృషిని చక్కగా 
ఉగ్గడించారు. భాషాసంస్కొా_రానికి గిడుగు రామమూర్తి పంతులుగారు 
ఆంధ్ర సాహిత్య పరిషత్తుతో సల్పిన పోరాటాన్ని తెల్పారు. వ్యవహార 
భాషావాదాన్ని ఆచరణలో పెట్టి చూపించి గురజాడ అప్పారావుగారు 
విజయం గాంచారు. కన్యాశుల్కం, ముత్యాలసరాలు, నీలగిరి పాటలు 
ద్వారా నూతన సాంప్రదాయాన్ని, ఒరవడిని ప్రారంభించారు. 


(గ్రంధకర్తగారు గురజాడవారి ముత్యాలసరాలను రాయప్రోలు 
సుబ్బారావుగారి తృణకంకణంతో పోల్చి రెండోదే నవ్యకవిత్యానికి 
(ప్రమాణముని వ్రాశారు. (145 వ పేజీ) ఈ పోలిక రచయితకు సుబ్బా 
రావుగారి యెడల అభిమానాన్నీ, గురజాడ చూపిన విప్లవసంధాను 
అంచనా వేయడంలో సంకుచితభావాలను మాత్రమే చూపుతుంది గాని 
సరియైన ఆంచనాను తెలుపదు. 


ఉత్తమ భాషాంతరీ కరణాలైన నాటకాలను చూపుతూ, వీరేళ 
లింగంగారి “అభిజ్ఞాన శాకుంతలంిను వసురాయల “వేణీసంహారం'" తో 
రచయిత పోల్చారు, “వీటి రెండింటిలో తారతమ్యం చర్చవేస్తే వేణీ 
సంహోరమే కొంచెం మించిందని చెప్పాల” అని వ్రాశారు. (గంధక ర్ర 
యీ పోలికకూడా పూర్తిగా పొరబాటని ఆ రెండు నాటకాలు చదినిన 
వారికి ద్యోతకమవుతుంది, 


అలాగే ఉత్తమ స్వతంత్ర రచనలై న వేదం వెంకటరాయశాన్తి 
గారి ప్రతాపరుద్రీయాన్ని గురజాడ అప్పారావుగారి కన్యాపల్కంతో 
పోల్చి, మొదటిదే మెరుగని తేల్చివేళారు. ఈ పోలికలోకూడ రచయిత 
సరిగా నిర్ణయించలేక పోయారు. 'అనలు, రెండు వేరువేరు విషయాల పై 
వ్రాయబడిన ఉత్తమ రచనలను పోల్చడం సరికాదేమో।; అలాచేసినవు 
డల్లా రచయిత నిర్ణయాలు ఛాందస దృక్పథాన్ని మాత్రమే వేల్ల 
డించాయి. 


8 


(ప్రబంధ సాహిత్యాన్ని “కవిత్య్వతత్య విచారం”లో కట్టమంచి రామ 
లింగారెడ్డిగారు ఘాటుగా విమర్శించడం రచయితకు వెగటుగా తోచింది, 
తక్కి.న విమర్శకుల౦తా రెడ్డిగారి పదవికి దాసు లే ఆయన (గ్రంథాన్ని 
పొగిడారని ఈయన వాపోయారు. “పాశ్చాత్య వాతావరణంలో చేతులు 
మొగిడ్చి కూర్చున్నవారికి |ప్రాచ్యకావ్య విషయము లెట్లు తెలియ నని” 
విమర్శించిన అక్కిరాజు ఉమాకాంతంగారి వాక్కులు తమ దృక్పథానికి 
అండగా ఉల్లఖించుకొన్నారు. మన సొారస్వతాన్ని సంప్రదాయానికి విరుద్ధ 
మైన నియమాలతో పరీక్షించడం తప్పని చెబుతూ రష అల్‌. ముల 
వాశా రు; 


"మన వాజ్మయం చాలమట్టుకు శృంగారరన ప్రధానం. ఈ 
శృంగారం పాశ్చాత్య వాసనవు న్న్న వాళ్ళలో కొందరికి తలకంటకం, 
శృంగారమంటే తలకంటకంగా వున్నట్లు కనబడుతారు గాని లోపల 
యిష్ట మేనని ప్రవర్త ర్తనవల్ల కనబడుతుంది. ఉంటే ధర్మబద్ధమైన గార్హ 
సం వుండాలి; తేకపోశే చి త్త్రచాంచల్యం లేని స్థిర ప్రజ్ఞిత్వం. వుండాలె, 
కాబట్టి యా ధర్మబద్ధమైన గార రసం పరమావ ధై దానికి శృంగారం 
ముఖ్యరసమైంది” అని ప్రబంధ శృంగారాన్ని సమర్థించ చూశారు, 


కాని, చలం కధలను గురించి వ్రాస్తూ (878 వ పేజీ) “వీటిని 
చదువుటపల్ల” స్వచృమై, సరళమై పవిత్రమైన న. పుట్టి 
విజృంభించి పెరుగవలసిన మనసులలో తుచ్చమై, హేయమై నీచాతి 
నీచములై న విషవృక్షొంకురము లుదయించి ప్రబలును.” అశే ప్రతిభ 
విమర్శనను ఉల్లేఖించుకున్నారు. రచయిత “పాతవల్లా పవిత్రమైనవే” 
అనే మూఢ నమ్మకం వదలి ఆలోచించ గలిగితే పై విమర్శన (ప్రబంధ 
సాహిత్యానికి కూడ సమంగానే వ ర్తించుతుందని [గహించ గలిగేవారు;' 
“కవిత్వతత్వ విచారంివారి కోపానికి అంత గురి అయ్యేదికొదు. (ప్రబింథా 
లలో రాజులు, గంధర్వుల పాొత్రలువుంకే చలం కధలలో సొమాన్య 
మధ్యతరగతి మానవు లున్నారు, రెండింటిలోనూ హేయమైన వర్ణనలే 
వున్నాయి. 


1913. ‘18 యుద్ధకాలంలో పారిశ్రామిక నాగరికత భారతదేశంలో 
వేచ్చానింది. వెనుకటి మూఢనమ్మకాలు, ఆచారాలపై తిరుగుబాటు బయ 
వ ఆచిహ్నోలే వైదిక = నియోగికక్షలు, కుల తీరుగుణాట్లు వగైరా 

వల్ల దేశమంతా 'కులకకలతో నిండిపోయిందనీ “ఇందులో ఒక 
న ప్రతికులం బ్రాహ్మణులను దూషించడం, మళ్ళీ బ్రాహ్మణ ధర్మా 
లనే అనుసరించటం” అని విస్తుపోయారు. కాని యీ అసంతృ పికి, 
ద్వేషానికి వెనుకవున్న కారణాన్ని తెలిసికోలేదు. అదివరకు హెచ్చు 
తగ్గులతో నిండివున్న హింగూసమాజంలో క్రిందికులాల తిరుగుబాటు 
వచ్చీందని (గ్రహించలేదు, అందుజే వీరు యీ తిరుగుబాటు ఉద్యమా 
లతో పాటు వ్రాయబడిన సాహిత్యాన్నికూడ సరిగా విలువ ప 
పోయారు, త్రిపురనేని రామస్వామిగారి “సూతపురాణంి, పెండ్యాల సుబ 
హ్మణ్యకశాస్రీ గారి “భారతవిమర్శనలు', ముద్దుకృష్ణ “అశోకంి వగయిరా 
(గంధాలు యీ తిరుగుబాట్లకు ప్రతిబింబాలు మాత్రమే. ఇతర దేశాలలో 
కూడ సమాజానికి మార్చునుకోరే రచయితలు వెనుకటి గాధలనే తిరిగి 
కొత్త పద్ధతిని అన్వయించడంతో (ప్రారంభించడమనే సాంప్రదాయ 
ముంది. కౌని వారు తరువాత తమ పంధాను చూపగలిగిన నూతనసాహి 
త్యాన్ని రచించుకొన్నారు. మన తిరుగుబాటు దారులు ఆ పనిని తగినంత 
చేయలేదు. అదే వారి [పధానమైన లోటు, దానిని రచయిత గమనించ 
లేదు. 


మొదటిభాగాన్ని (గ్రంధకర్త ర్త 1920 సహాయనిరాకరణోద్య ప్రారం 
భంతో ముగించారు. యుద్ధఫలితాలు భారత జీవితంలో కలిగించినమార్చు 
లను రచయిత గమనించలేదు. పెగా ధాన్యంవగైరా ధరలు హెచ్చి 
కొందరికి ఉపకొరం జరిగిందనీ, యుద్ధంరో జుల్లో నే దాదాపు నవ్య 
సాహిత్య పోషణయంతా జరిగిందనీ = వ్రాశారు ప్రజాసామాన్యం 
యుద్ధంరోజుల్లో కరువులు, వ్యాధులవలన పడినబాధల ఫలితంగా రేగిన 
అసంతృ వ ప్తి, 'వజలలో కలిగిన చైతన్యం వీరికి కన్పించలేదు. అందు 


చేతనే అసంత్యృ ప్తి ఫలితంగా పచ్చిన ఉద్యమపు లోతును వీరు తరచ 
లేక పోయారు, 


10 


రెంగోభాగం 


ఈ భాగంలో 1920 నుంచి $0 వరకు ప్రచురణ అయిని"నోహీ 
త్యాన్ని చర్చించారు వెనుకటి భాగంతో వదలివేసిన సహాయ నిరాకర 
ఖణోద్యమం, అది ప్రజలలో కల్గించిన టీ తేజం ఫలితంగా బయలుదేరిన 
జాతీయ వాజ్మయంతో యీభాగం ప్రారంభించబడింది ఆ (ప్రవాహంలో 
జైలుకు కూడ వెళ్ళినచ్చిన రచయిత జాతీయ వాజ్మయం (ప్రజలలో కలి 
గించిన ఉద్వేగాన్ని సరిగానే అంచనావేశారు, 


నవ్యసాహిత్యంలో యీకౌలంలో వచ్చిన నూతన ఫ్రోకడలను 
ఏరు సమ్మగంగా సమీక్ష చేశారు. భావకవులలో లాక్షణిక నియమాలను 
ఉల్లంఘించిన వారిని ఆక్షేపించి, నియమాలను పాటించిన వారిని గౌర 
వించారు. అదేవిధంగా యీదశ రచనలలో ద్యోతకమయిన అమలిన 
శృంగారాన్ని, నూతన రకపు ప్రణయం౦లో వున్న. అభివృద్ధి” వీరు గమ 
నించలేదు. అందుచేళ నే “రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు నవ్యులకూ 
పూర్వులకూ భేదం చెబుతూ పూర్వులు తమకె౦త వైరాగ్యమున్నట్లు 
కనదిడతారో, సమయమపుడు అంత థోగవాంఛ వాళ్ళవద్ద కనబడుతూ 
వుంటుందనీ, వాళ్లు ఆ వాంఛను తీర్చుకోడానికి కావలసిన శరీర మనో 
ధార్భ్యాలు కలిగి వుం డేవాళ్ళనీ ఉగడించి, యిస్పటి వాళ్ళకు దుర్భలత్వం 
చేతనో, చి త్తయేకాగ్ర్యరాహిత్యం చేతనో ఆ పట్టుదల లేక సంపూర్ణ 
ముగా అనుభవించే శక్తి లేకుండా దుర్చలులై వున్నారనీ చెప్పారు. ఇదీ 
సత్యం వలెనే కనబడుతుంది” అని వ్రాయ గలిగారు, రాయప్రోలును 
రచయిత నవ్యసాహిత్యానికి నాయకుడిగా (గహించికూడా వారి అమలిన 
కృంగారంయొక్కం పునాదిని, లోతును తెలిసికోలేదు. జమీందారీయు గప్ప 
దేవుడు “శంఖ చక్రధారీ = దాహుదిల సంపన్నుడు = పెట్టుబడిదారీ 
యుగపు దేవుడు నిర్గుణ స్వరూపుడు. అదేవిధంగా ప్రబింథాలలోనీ 
శృంగారం ఆవయన "వర్ణన, రతిచేష్టలతో నిండివుం పే, నవ్యకవుల 


li: 


అమలిన శృంగారంలో వాటి అవుసరం లేదు. ఈనంగతి (గహంచక 
పోవుట వల్లనే నవ్యపంథాలోని అభివృద్ధిని గమనించలేదు. తేలికగా 
వెక్కిరించ గలిగారు. 


వాస్తవికతను, భావవాదాలను. (రియలిజం, ఐడియలిజంలను 
గురించి చర్చించుతూ రచయిత పొళ్చాత్యుల కళానిర్వచనాన్ని, విషయ 
విభాగాన్ని ఆక్షేపించారు. (గ్రంధకర్త రసజగత్తును నూతన పద్ధతిని 8 
భాగాలుగా విభజించారు. 


“1 వా స్తవానుభవం (రియలిజం) , 
2, భావసంచారం = వ్యక్తిగత సంస్కారం 
(పాశ్చాత్యుల ఐడియలిజం) 


8. రసానుభవం ._ అపరోక్షానుభూతి 
(మన భారతీయ కవుల రసజగత్తు) క 


వీరి దృష్టియందు పాశ్చాత్యుల ఐడియలిజంలో “వ్యక్తిగతమైన 
(Subjective) చిత్తసంస్కార విషయమే గాని అందు పరోక్షాను 
భూతిలేదు.” భారతకవుల ఐడియలిజం అట్టిదిగాదనీ, “భారత కవి రస 
భావ వివశుడగుట తోడనే, వాస్తవజగత్తు నతిక్రమించి ఆనంద రస 
సింధువున నిమగ్నుడగును” అని వ్రాశారు. భారతకవుల ప్రత్యేక గొప్ప 
తనమని చాటుకొంటున్న దశలను దాటి పాళశాత్యసొహిత్యం ఏనాడో 
ముందంజ వేసిందని రచయిత (గ్రహించలేదు, రియలిజంలో రసాను 
భవం యిమిడిపుందనే సంగతి (గ్రహించలేదు. అందుచే పాశ్చాత్యుల 
రియలిస్ట్‌ సాత్యహిం నీచమైనదిగా త్రోసి వేశారు. భరతవర్గములో కూడ 
ఆర్యధర్మచ్యుతులై న కుకవులు లేకపోలేదనీ, వారి నీచకావ్యములు 
ముద్రణా సౌకర్యములే లేనియెడల ఏనాడో మకికములకు భక్ష్యము 
లయ్యెడివి”అని వ్రాసుకున్నారు. 


తో 


12 


గ్రంధక ర్త పాశ్చాత్య పోకడలను, నూతన ్రజాసాప్రాళ్యాన్ని 
సరిగా అర్హమే జేనుకోలేదనీ ఛాందసదృుశ్పుధం వదలలేదనీ పెమాటలే 
రుజువుచేస్తాయి. రియలిస్ట్‌ సాహిత్యం, వాస్తవికతను, ప్రజల నికృష్ణ 
జీవితాన్ని చిత్రించుతూనే. తన్నివారణోపాయాన్ని సూచించుతుందని 
(గ్రహించలేదు. వీరు రియరిజానికీ, నర్రియలిజానికీ వున్న తేడాను తెలిసి 
కోలేదు. తత్సలితమే యీ గందరగోళమంతా, అందుచేతనే మూడన 
భాగంలో సర్రియలిజాన్ని గురించి వ్రాస్తూ (587, 88 పేజీలలో), (శ్రీ శ్రీ 
1928 (ప్రాంతపు రియలిస్ట్‌ రచనలకూ. 1883 తరువాత వ్రాస్తున్న స్మర్రియ 
లిజానికీ వున్న తేడాను. (గ్రహించలేదు. రెండిటినీ ఒకటిగానే చుట్టి 
బెట్టారు, 


మూరాడవభాగం 


1880 నుంచి 1942 వరకు వున్న ఈదశను (గ్రంధకర్త 1980-82 
సత్యాగహోద్యమంతో ప్రారంభించారు. ఈ ఉద్యమం అపజయం 
పొందడం, ఆర్థిక సంక్షోభం (ప ప్రపంచాన్నంతా ఆవరించడం వల్ల ప్రజల. 
దృక్పధంలో కలిగిన మ. వాటి ఛాయలు తరువాత ' వచ్చిన సాప్లా 
'త్యంలో ప్రతిబింబించడం (గ్రంధకర్త గు ర్రించలేదు. అందుచే 1940 లో' 
జె జైళ్ళకు పోయిన వారివలెనే 1980 "సత్యాగ్రహంలో జె జైళ్ళకు వెళ్ళి వచ్చిన ' 
వారు తరువాత జీవయాత్ర జరగడంకోసం ఏదో వృత్తి నవలంబించా. 
రనేది మాత్రమే కన్చిం చింది. ప్రజలలో ప్రచారం కాసొగినసోషలిస్టు = 
కమ్యూనిస్టు భావాలు, నూకన సోవియట్‌ నాగరికతమయెొడల ఏక్పడిన 
ఆకాంక్షను (గంధక ర ఆర్థంచేసికో లేదు. ఆందుచే యీ భాగంలోని 
సమీక్ష 'పేలవంగావుంది; “వెనుకటివే మంచిరోజులులే' అనే ఉపేకి 
భావంతో నిండివుంది. 

కొంతవయస్సు వచ్చాక సొధారణ౦గా మనిషికి నూతనభావాలను 
ట్ర క క్రి సమ్హుగిరుకుకిని; చిన్ననాటి ప్రవంచమే సర్వోత్త శ్లనుముసీ,.. న 


2] 18 వ 


తనేమీ నేర్చుకునేది లేదనే ఉపేకాభావం పెరుగుతుంది. మూడవభాగం 
లోని సమీక్ష గ్రంథక ర్రగారి [గహజణళ క్రి దీనికే (ప్రతిబింబమా అని 
పీస్తుంది, 

. పత్రికల వృద్ధిని, సినిమాల రాకను, కష్టజీవుల జీవితాన్ని చిత్రించే 
సాహిత్యాన్ని కూడ పీరు యో సంకుచిత దృష్టితోనే చూచారు. రండవ 
దశలోనే ప్రాముఖ్యతికు వచ్చినవారి రచనీలను మాత్రం సాకల్యంగా 
చర్చించారు. నవ్యసాహిత్య పరిషత్తువా వారిచే నడుపబడుతున్న, (ప్రతిభ 
చేస్తున్న ధాషాసేవసు చక్కగా ఉగ్గడించారు. 


ఇప్పడు (ప్రచురింపబడుతున్న సాహాత్య మార్గాలను (గ్రంథకర్త 
గారు యీ క్రిందివిధంగా నిర్వచించారు. 


wD సామాన్య నవ్యమార్గం 
2, పూర్వసాం[పదాయ పునర్గమన మార్గం 
కీ, అతి నవ్యమార్షం,” 


“ఖండకావ్యం రాయప్రోలు చేతుల్లో ధర్మవీజంలో పుటి కట్టలను 
తెంచుకొని సంచరించినప్పటికీ, తుదకు నిశ్వనాధలో స్థితిని పొందింది, 
ఫీరిద్దరూ ఆద్యంత రక్షకులుగా వున్నారీ ఖండకావ్యానికని వెనుక 
చేప్పాను ఆ ప్రకారంగానే అప్పారావుగారిచేత నాటదిడ్డ గేయమార్గం 
“కిన్నరసాని” నడకల్లో పరిణతి పొందింది. ఈరెండు మౌర్తాలను తనలో 
సమ్మేశనంచేసి పరిణతిని పొందించాడు విశ్వనాధ." నవలావీధి ప్రీరేశ 
లింగంగారి “రాజశేఖర చరిత్ర లో ధర్మనై రస్యంతోనూ, సంప్రదాయ 
నిరసనతోనూ ప్రారంభమై, “మాలపల్లి” టో సామ్యవాదా న్నంగీకరించి, 
తుదకు సంపూర్ణ ధర్మరక్షణలో "వేయి పడగలు'లో స్టిరత్వంపొందింది. 
ఈవిధంగా కూడ విశ్వనాధలో యీమూడు వీభులూ కలిని త్రివేణి సంగ 
వమైంది” అని [గంథకర్తగారు (584 వ పేజీ) సెలవిచ్చారు, ఈ 
హాక్యాలద్వారా (గంధక ర్లగారు తమ భావాలను క్లుప్తంగానూ, స్పష్టం 
గానూ, వెల్ల డించారని చెప్పుకోవచ్చును. 


న 
1 ళు 

న్‌ 

[టై 


కౌనీ, యిది సరియైన అంచనాయేనా ? విశ్యనాథలో నూతనమార్దా 
లన్నీ పరిణతి చెందా యా? అనే (ప్రశ్నలు వస్తాయి. విశ్వనాధ సత్యనారా 
యణగారు నవ్య సాహిత్యంలో వచ్చిన నూతన రూపాలను ఖండకావ్యం, 
నవల, కథ. గేయం వగైరా అన్నిటినీ చక్కగా ఉపయోగించుతున్న 
మాట నిజమే, కాని సమాజాభ్యుదయానికీ, (ప్రజాసాహిత్య నిర్మాణానికీ 
వినియోగించుతున్నారా? అంటే శూన్యం అనవలసి వస్తుంది. సామాజ్య 
వాదుల' దోపిడివలన ఆర్థిక ౯ ధానంలో వచ్చిన మార్చు మన సాహి 
త్యంలో నూతన పోకడలను, రూపాలను సృష్టించింది. కాని, పారి[శ్రొ 
మిక ఆర్థిక విధానం, విదేశ పభుత్వం పెడుతున్న ఆటంకాల వలన 
వ్యాపించలేదు; రాజకీయంగా కూడ జాతీయోద్యమం వ్యాపించలేదు. 
వీటి ఫలితంగా నచ్చిన ఓటమి తత్వ ప్రతిబింబమే విశ్వనాధుని రచనలో 
స్పష్టంగా కనదిడుతుంది. తెనాలి రామలింగని పిల్లి వలే పాశ్చాత్య నాగరి 
కతతో సంబంధించినదంతా ఆయనగు వెగకే, నూతన సాహిత్య రూపా 
లను ఆయన నా గరికతాభిషృిద్ధిని నిరసించడానికీ వినియోగించుతున్నారు, 
అందుచే ఆయన రచన నప కసాహిత్యానికి పరిణతి కాదు. ఎన్నడూ 
కాజాలదు. 


కళ్లకోసమే కళీ అనే వాదనను (Art fOr the Arts sake) Rh 
యిత పనికిరాదన్నాడు. కళకు [పయోజనం వుండాలన్నారు, (448 పే 
కాసి వీరి దృష్టిలో జమీందారీ యుగపు హిందూ ధర్మరక్షణే స. 
యొక్క పరమావధి. అంతేగాని పీడితులై దుర్భర దారిద్య్ర _మనుభవిం 
చుతున్న అశేష (ప్రజాసామాన్యాన్ని క రవ నిరతులను చేయడము వారి 
హక్కులకై పోరాడటమనే విశాలమైన ప్రయోజనం సాహిత్యానికీ, 
కళకూ వుందని వీరు గహించటంలేదు, 
ఇంక గ్రంథకర్త పోల్చిచూపిన (ప్రముఖ రచనలను గురించి 
ముచ్చటించి వ్యాసాన్ని ముగించుతాను. కాళీపట్నం 'కొండయ్యగారి 
“విశ్వరూపం” యుగాభరణ మన్నారు, ఆందులో అతిశయో క్రీ ఏమీ 
లేదు. వేలూరి శివరామశౌస్ర్రీగారు అనువదించిన “జ్మతకథ”నూ, ముది 
గంటి జగ్గన్నగారు అనువదించిన “నెహూ) జీవితా ”న్ని పోల్చిచూపి. 


15 


రెండో అనువాదమే ఉ త్రమంగా వుందని |వ్రాకౌరు. రాజకీయ (ప్రాముఖ్య 
తనుబట్టి “నెహ్ఫూ జీవతం” (ప్రశస్తమైన గ్రంధమే, కాని అనువాదం 

“ఆత్మకథ” కంచే బాగుందనటం పెద్ద పొరపాటు. శివరామళాస్త్రి గారిచే 
అనువదించబడిన గాం ధీజీ “ఆత్మకథ మృదువుగా నడుస్తూ, గాందీగారి 
మూలంలోని భావాలను చక్కగా పోషించింది. జగ్గస్నగారి. అనువాదం 
అనేకచోట్ల పూర్థిగా విఫణమయింది. ఆ సంగతి రెండు పు _స్పకాలనూ 
చదివిన వారందరికీ విశద మవుతుండి, 

ఉత్తమ నవలలుగా ఉన్నవ లక్షీనారాయణగారి “మాలపల్లి” 
అడివి బాపిరాజుగారి “నారాయణరావు విశ్వనాధ సత్యనారాయణగారి 
“వేయిపడగలూ” పోల్చి, (గ్రంధకర్త “తుదిదే ఉదా త్తతమమై, ధర్మరక్ష 
ణకు కంకణం కట్టుకొన్న ది” అని ఎన్నుకున్నారు, 

“వేయివడగలు” జమీందారీ యుగానికి = దేవదాసీ నాగరికతకు 
తిరోగమనము చేస్తే ధర్మరక్షణ జరుగుతుందని వాదించుతుంది. 
యణ రావు” జమీందారీ డాటుసరీ. మూఢనమ్మకాలూ వదిలి, నేన 
రంపొంది పెట్టుబడిదారి నాగరికత వైపు పోదామని సూచించుతుంది, 
“మాలపల్లి” సమాజంలో అట్టడుగునవున్న ప్రజాజీవితాన్ని చిత్రించు 
తుంది. ఆ (ప్రజలను ఉద్ధరించి," సరియైన వెలుగును చూపలేకపోయినా 
' అందుకు కృషిచేసింది, క; మూడు నవలల మధ్య యింత తేడావుంది. 
కవేయిపడగలు”కు వోటిచ్చిన వారి భావాలు ఏఎలావుంటాయో వేరుగా 
(బ్ర్రాయనక్కరలేదు. 

(గంధక'ర్తగారు యీ విశాల (గ్రంధంలో 115 ఏండ్ల చరిత్రను 
తెలిపారు. (గ్రంధం శాస్త్రీయ దృక్పథంతో నవ్యపాహిత్యాన్నీ సమీక్ష 
చేయలేకపోయినా చాల విషయాలను సేకరించి పాఠకుల ముందు 
వుంచారు. శ క్తివున్న పాఠకులు (గ్రంథక ర్తగారి భావాలను నదలివేసి, 
విజ్ఞానం పొందడానికి  దిహుళసామ గ్రి ఒకచోట చేర్చి కూర్చబిడింది ఈ 
గ్రంథంలో... 

ఆశ 84 మార్చిలో ప్రకటించబడిన “అభ్యుదయ రచనల 
నంప్పటి”' నుండి” 
కా నా 


తు ee స 


వరానవ సమాజం ఎలా అభివృద్ధిచెంది పెట్టుబడిదారీ విధానం 
లోకి వచ్చిందో, పెట్టుబడిదారీ సంకెళ్ళను (తైంచుకోనీ ముందుకు సోష 
లిస్టు విధానంలోకి ఎలా సొగిపోవాలో తెలుపుతూ కౌరత్‌ మార్కు సామా 
జిక కౌస్తాన్నిరచించాడు. అందుచే మార్క్సిస్టు విజ్ఞానం సంపాదించిన 
వారు మానవ నాగరికత ఎలా . అభివృద్ధి చెందిందో అవగాహన చేసికో 
గల్గుకారు. మానవ నాగరికతయొక్క వీవిన దశలలో సాహిత్యం, కళలు 
ఎలా పరిణామం చెందాయో తెలిసికోడానికి మార్క్సిస్ట్‌ దృక్సధం సహాయ. 
పడుతుంది, ఇకముందు సీసంథా ఆవలంబించితే అభ్యుదయానికి ర్‌ 
తీస్తుందో సూచించడానికి తోడ్పడుతుంది. 


_ అం|ధ ప్రజల జాతీయ సంస) క్రైతి ఎలా పరిణామం చెందిందో, 
ఆంధ్ర Sd _ కళలు విలా అభివృద్ధి చెందాయో తెలుపుతూ . 
మార్క్సిస్టు (శా శ్రీయ) దృక్పథంతో వ్రాయబడిన (గ్రంధం ఇంతవరకు 
తెలుగులో వెలువడలేదు అభ్యుదయ 'రచయితల సంఘంవారు (ప్రకటిం 
చిన రెండోసంచికలో (శ్రీ కురుగంటి శీతారామయ్యగారిచే వ్రాయబడిన 
“నవ్యాంధ్ర నొాహిత్య ఫలు” ఆనే (గ్రంథాన్ని విమర్శించాను. ఆ|గంథ. 
కర్త నవ్యాంధ్ర సాహిత్య చరిత్రను శాస్త్రీయ దృక్పధంతో వ్రాయలేదని 
నిహౌపించాను. 


ఈ వ్యాసంలో ఆం|ధసోపాొత్య పు పోకడలను గురించి కొందప 
రొయిష్టులు . వ్రాసిన సమీకలను పరిశీలించుతాను. రాయిస్టులు తాము 
మార్కిస్టు దృక్పధంలో ఆం(ధసాహిత్యాన్ని సమీక్ష చేస్తున్నట్లు చెప్ప 
కొంటున్నారు, ముందుగా, సాహిత్యం యెడల ఆంధ్ర రాయిష్టుల భావాలు 


$ే7 


ఏలా మారుతూవచ్చాయో చూపుతాను, అసలు రాయిష్టుల (వ్రాతలు 
మార్కిస్టు " (శాస్త్రీయ) దృక్పథాన్ని తెలియజేస్తున్నాయో లేదో 
చర్చించుతాను. ' 


1938 సంపత్సరం జులై 10 వ తేదీ Gass తో ఆంధ్ర 
రాయిష్టు ప్రముఖులలో ఒకరై న గోపీచందొగారు “భాషాప్రయోజనం 
ఏమిటో అనే వ్యాసం వ్రాశారు. భాషలో (ప్రొలెపేరియన్‌ విప్లవం కావా. 
లని ఆయన వాదించారు. అదే భావాలను యింకో రాయిష్టు బి. 
కృష్టారావుగారు 1808 సెప్టెంబరు 4 వ తేదీ “ప్రజామిత్ర” గ 
యిలా విశదపరిచారు? 


శ ర్య విప్టవత త్వాన్ని [గ్రహించిన నవకవులు క్రిందివరానికి పనికి 
వచ్చేటట్లు (వ్రాయాలి. పై వర్గంలోని బూర్జువాకవులు “కళ అధఃపతనం' 
చెందుతున్న దని విచారపడినా, తెగతిట్టడానికి సిద్ధమయినా (శొమిక వర్గానికి 
అర్థమయ్యేటట్టు వాగి సమస్యలు తీసుకొని వ్రాయాలి, 


“శేపిటలిస్ట్‌ (ప్రభుత్వం తర్వాత రాజకీయంగా ప్రొలిశసేరియన్‌ 
విప్లవం వచ్చి తీరొలన్నాడు టం. అదే కావలసింది కూడ. సాహి 
త్యంలోకూడ ప్రొలిపేరియన్‌ విస్టవం వస్తుంది; తీసికొని రావాలి. 
కవులకి దే కర్తన్గ్యమంటున్నాడు గోపీచంద్‌. పూర్వం (గౌంధికవాదులు 
భానకవులమీదికి, వ్యవహారికవాదుల మీదికి దండె త్తినస్త ప్రొలిటేరియన్‌ 
కవులమీదికి, (గ్రామ్యవాదులమీదికీ దండెత్తుతున్నారు. క్ష 


ఆ కృష్ణారావుగారే 1941 డిసెందిరులో “ఆంధ్రప్రభి పత్రికలో 
సాహిత్యం'పె వ్యాసాలు (వ్రాశారు. అందులోని భావాలను కొన్ని “కావ్య 
జగత్తు అనే పుస్తకంగా (ప్రకటించారుకూడా. వాటిలో కృష రావుగారు 
వలా ప్టేటు మార్చారో చూడండి! 


“వర్గ సంబంధాలను మన దేశంలో పరికీలించి చూస్తే కార్మికుల 
దలం చాల “కక్కు_వగా వుంది. అసలు ఏ విప్లవం రావాలన్నా రాజకీయ 
చై తన్యముండాలి. ఇలాంటి చైక న్యం మధ్యతరగతిలో నే వుంది; వుంటా 


i8. 


నికి ఆవకోశముంది. పరిశ్రమలు బాగా అభివృద్ధికా లేదు. ఉన్న కొలది 
మంది కార్మికులకు విద్యాగంధం లేదు" అని "వ్రాశారు, అదే వ్యాసం 
మరొకచోట “ము[దణాయం[త్రము మూలబడి ఊరుకొంటుందా? మనం 
వ్రాయడానికి పూనుకోకపోతే మరికొందరిచేత వ్రాయించుకొంటుంది 
మధ్యతరగతి, పైగా కార్మికులకంటె ఎక్కువగా డబ్బిస్తుంది, దాన్ని 
ఎవ్వరాపగలుగుతారు?” అని (వ్రాశారు. 


ఇంకొ కచోట “నునదేశములో మధ్యతరగతికోసం (వాయాలి, 
కార్మికుల జీవితాన్ని చిత్రించవచ్చును. కాని ఆదృష్టి సోషలిస్టు దృష్టిగా 
వుంటాని! వీలులేదు. కేవలం (ప్రజాస్వామిక విస్తవదృష్టిగా = వుండాలి, 
అప్పడే సాహిత్యం ఆదరింపబడుతుంది. మనకు సాహిత్య మవుతుంది" 
అని పకన 


“పజామిత్ర*లో వ్యాసాలు వాయునస్పటికి రాయిష్టులు కొం గై 
స్‌ను విస్తవపార్ట అని పిలిచేవారు, (పతి (పాథమిక. కాం(గెస్‌ కమిటీసీ 
'సోవియట్‌ిగా అభివృద్ధ్దిచేసి ఆధికారం పట్టుకోవాల నేవారు. ఇంకో పార్టీ 
వుండకూడదనీ. కిసాన్‌ సభలు ప్రత్యేకంగా వుండరాదనీ వాదించేవారు. 
పెట్టుబడిదారీ వర్గము ఏనాడో బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుఃతో కలసిపోయిం 
దసీ స్వొాత౦|త్యి పోరాటంలో దానికి స్థానం లేదనీ వాదించేవారు. 
కాంగ్రెస్‌లోని మితవాద నాయకులను తొలగించి యం. యన్‌. రాయ్‌ 
పెత్తనం వహించితే స్వరాజ్యం వూడిపడుతుందని వారి (ప్రచారం, 
అందుకే ఆతడు రామఘుర్‌ కాం(గైస్‌ ఆధ్యక్షతకు పోటీ చేశాడు. 


కాని ఓడిపోయాడు. అప్పటికే యుద్ధం వచ్చింది. భాసిస్టులకు 
వ్యతిరేకంగా బ్రిటిష్‌ ప్రభుత్వం పోరాడుతూంది కాదిట్లి దానికి సాయ 
పడటం అవసరమనే వాదనలోకి రాయిష్టులు మారారు, “బ్రిటిష్‌ పొ[మాజ్య 
వాదులకు వ్యతిరేకంగా ఏవిధమెన పోరాటం సాగించటం కూడ తప్పనే 
వాదనలోకి దిగారు. తమ పాలసీని అమలు జరపడానికి కాంగెస్‌నుండి 
విడిపోయి “రాడికల్‌. . డెమాక్రాటిక్‌ పార్టీ'ని ఏర్పరచారు. కాంగ్రెస్‌ 
బ్రిటిష్‌ గ్రభళ్వాన్ని న “కాబట్టి కాంగగెస్‌ కళ 


19 


“దేశీయ ఫాసిజం” అని ప్రారంభించారు, వెనుకటి రోజులలో విష్ష 
ప్రజాపార్డీ అని పిలువబడిన కొం(గస్‌ను ఫాసిస్టు సంస్థ ఆనీ, on 
ప్రభుత్వం కావాలనడం పెట్టుబడిదారీ నియంతృత్యాన్నీ స్థాపించమని 
కోరడ మేననీ వాదీంచసాగారు. దానికి మారుగా రాయ్‌, మెహతాలవంటి 
ప్రజలతో సంబంధంలేని నాయకులతో కూడిన “జా ప్రభుత్వం” కావా 
లని వారు నినాదం యిచ్చారు. 


రాయిస్టుల రాజకీయపాలసీలో వచ్చిన యీ మార్పును అర్హంచేసు 
కుంటే వారి సాహిత్యవిమర్శలలో వచ్చినమార్చ్పు బోధపడుతుంది. 
మొదటిదశలో వారు కాం(గెసులో తమ నాయకత్వం వస్తే చాలు, సోవి 
యట్‌ (పభుత్వం స్టాపించినశ్లునని ప్రచారంచేశారు. అనగా 'పెటుబడి 
దారీ సూత్రాలకే మార్క్సిస్ట్‌ రంగుపూసి (ప్రజలను మోసవుచ్చాలని 
చూళశో రు. రెండోదళలో కాంగ్రెస్‌ను ఫాసిస్ట్‌ సంస్త అని నిందించుతూ 
(బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు సాయపడుతున్నారు. అందుకు ఫలితంగా 
జాతీయ ప్రభుత్వం యివ్వాద్దు, “ప్రజా ప్రభుత్యం" అనే పేరుతో మాకే 
పట్టంగట్టండి అని బ్రిటిష్‌ సామాజ్య వాదాన్ని (ప్రాధే యమపడుళతున్నారు. 


రాయిస్టులు యుద్ధానికి పూర్వం కోరిన సోవియట్ల సంస్థాపన 
లోనూ (వజలతో సంబంధఎ లేదు ఇపుడు కోరుతున్న * “వజాప్రభుత్వా 
నికో ప్రజలతో సంబంధంలేదు. రెండుదళంలోనూ రాయిస్టుల నినాదాల 
యొక్క ప్రధానాంశం యిదొక్క టే. ప్రజలతో' ఏమీ సంబంధంలేకుండా 
దూరంగా కూర్చుని, (ప్రజల పేరుతో అవాకులూ చెవాకులూ వాగి, ఆ 
. మాటలకు మార్క్సిస్ట్‌ దృక్పథం అని 'పేకు పెట్టడం, నిజంగా నూర 
జానికి యింతకం'టె అపచారం ఎవరూ చేయళేరు. 


“కాంగ్రెస్‌ కమిటీలను సోవియట్లుగా నిర్మించండి” అనే రోజు 
లలో రాయిస్టులు భాషలో ప్రోలిపేరియన్‌ విప్ప వం కావాలని వాదించారు, 
బ్రీట్‌ష్‌ సామ్రాజ్యవాదానికి అన్నివిథాలా సహకారం చేస్తూ "ప్రజా 
(ప్రభుళ్వం”ొ అనే పేరుతో. తమకే పట్టంగట్టండి అనే యూ. గ. రోజులలో 
మధ్యతరగతి కోసం సాహిత్యం రచించా అంటున్నారు. అందుకు యిలా 


వ 


వాదించుతున్నారు. “మనం (వ్రాయడానికి పూనుకోకపోతే మరికొందరి 
చేత [వ్రాయించుకొంటుంది ముధ్ర్యత రోగత పై పే గా కార్మికులకంప ఎక్కువ 
డబ్బిస్తుంది. దాన్ని ఎవ్వరాపగలరు 2” త. ప్రళ్నించుతున్నారు. వారి 
రాజకీయ పతనానికి అనుగుణంగానే వుందిగాదూ వారి వాదన , వారి 
సాహిత్య మీనూంస ? . 

పైగాయీా కృష్ణారావుగా రే “కొవ్యజగత్తు' అనే తన ఫుస్త సకంలో 
ఎవరో కొందరు “షహాహొత్య రంగంలో సోషలిస్టు విప్లవం రావాలని వెట్టి 
కేకలు వేస్తున్నారు సంధించిన వారిలాగా” అని ఆశేపించారు. కృష్ణా 
రావుగారు “(ప్రజామిపత్రిలో వారు 1888 లో వ్రాసిన “పొలిపేరియన్‌ 
విస్లవం కావాలి” అనే మాటలు తిరిగి మననం చేసికొంపే మంచిదం 
టాను. కా[మేడ్‌ తుమ్మల వెంకటరామయ్య 1988 నవంబరులో ప్రకటిం 
చిన “నవశక్సి* రష్యా సంచికలో “సోవియట్‌ సాహిత్యం” అనే ఒక 
వ్యాసాన్ని |వాశారు.. దానిలో eT కల్బరును గురించి యిలా. 
(వ్రాశారు, 


“1920-21 లో సోవియట్‌ రష్యాలో “(ప్రోలికల్డ్‌” ఉద్యమం 
బయలుదేరింది. (ప్రోలీకల్ట్‌ అంటే ప్రొలిపేకియన్‌ కల్చర్‌ అని అర్థం, 
ఈ ఉద్యమ నాయకులు "ఒక్కసారి సొహిత్యాన్ని “,పొలిపేరియ నై జా 
చేయాలన్నారు. అందుకు నీరవలంబించే మార్గంకూడ విచిత్రమే, 
“ద్రీస్లిబ్రో వర్గకలహం ఉందా, లేదా” అని పరీక్ష జేయడం, లేకపోతే ఆ 
సాహిత్యాన్ని తోసివేయడం. దీనినిబట్టి పూర్వసాహిత్యాన్నంతా సర్వ 
నాశనం చేసి ఒక్క దెబ్బన “ఫొలిపేరియన్‌ సాహిత్యాన్ని” ఆకాశంమీద 
నుంచి ఊడిపడినట్లుగా సృష్టించాలన్నారు .. లెనిన్‌ యీ ఉద్యమాన్ని 
గురించి “హో! హా!” అని ఎగతాళి చేశాడు” అని (వొశారు. 


కృష్టారావుగారి వెర్రికేకలకు ఆ రోజులలోనే పై విధంగా. 
కా(మేడ్‌ తుమ్మల వెంక ఓరామయ్య చక్కని మందువేశొడు, "ఆ సంగతి 
మరచిపోవడం వల్లనో, ఏమో కృష్ణారావుగారు పైమాటణ వల్లించారు, 
ఈ సంధి (ప్రేలావలనలు ఉన్న “కొవ్యజగత్తు' అనే తమ గ్రంథాన్ని 


ల 21 


ఆది “మార్కిస్టు దృక్పధం” అనుసరించుతున్నట్లుగా (ప్రకటించుకు 
బ్నారుకాడ కృష్ణారావుగారు. కాని, పాపం! ఆ(గంథంలో వారేనమన్నారో 
చూడండి: “కార్మికుల జీవితాన్ని చిత్రించవచ్చును. కాని ఆ దృష్టి సో 
లిస్టు దృష్టిగా వుంటానికి వీలులేదు. కేవలం ప్రజాస్వామిక 'దృష్టిగా 
వుండాలి అన్నారు. నేడు ప్రపంచాన్ని, సామ్రాజ్యవాద సంకెళ్లు బం 
ఢించి వున్న (ప్రజాస్వామిక Sl రక్షించడం సాధించడంలో 
మార్క్సిస్టులే ఆందరికీ అ(గగాములుగా వుంటున్నారుగదా; అలాంట 
ప్పుడు సోషలిస్లు దృష్టి వుండరాదనడం౦ం ఏమిటి? 


ఒకవై పున మార్క్సిస్టు దృక్పధంతో వ్రాసిన సాహిత్య సమీక్షం 
ఆని కృష్ణారాపుగారుగారు తన పుస్తకానికి “పేరు పెట్టుకున్నారు. కాని 
కార్మికుని జీవితాన్ని మాత్రం సోషలిస్టు దృష్టితో చిత్రించరాదట. భలే 
ఏతండవాద మిది, మార్క్సిస్టు విజ్ఞానం కలిగీన రచయిత ఉన్నాడను 
కొందాం, అతడు (ప్రజల “జీవిత్‌ పరిస్థితులను చూస్తున్నాడు. వాటిని 
అతడు సాహిత్యంలో చిత్రించాలి. కృష్ణారావుగారి ఉపదేశం ప్రకారం ఆ 
' రచయిత మార్క్సిస్టు దృక్పథంతో చూడరాదు. “ప్రజా జీవితాలను సోష 
లిస్టు దృష్టితో చూడరాదు” - అంే మార్క్సిస్టు విజ్ఞానం కలిగిన ఆ 
'రఛయిత మార్క్సిజాన్ని మరచిపోవాలి. అంతేనా దీనిఆర్హం? ఏమిటీ 
తికమక ? 


మార్కి్చస్టుల మని చెప్పుకొనే రాయూస్టులు sl (ప్రజలను 
వదలి సామ్రాజ్యవాదుల వై "వ స్పృకు పోయా రేమీటి? సాహిత్యం మధ్య తర 
గతికోనం రాయాలంటా రేమిటి? కార్మికుల జీవితాన్ని సోషలిస్టు దృష్టితో 
చ్మితించ రాదంటారేమిటి? అని పాఠకులు ప్రశ్నించవచ్చు. 


ఈ వై వై రధ్యంయొక్క స్వభావాన్ని తేటతెల్లం చేయడానికి ఒక 
ఉదాహారణ చూపుతాను, రష్యన్‌ సోషల్‌ 'డెమాక్రౌాట్‌ పార్టీలో బోల్షి 
విక్కు_లు, మెన్లివిక్కులు అవి రెండు తెగ లుండేవి, ప్రజా వుద్యమం 
తేత్రదకకు. వచ్చేకొలదీ మెన్టివిక్కుణ దిగజారడం మొదలెట్టారు. దీనికి 
కారణాలను లెనిన్‌ యీవిధంగా వివరించాడు. రష్యావంటి “ వెనుకబడిన 


"పెట్టుబడిదారీ దేశంలో ప్రజా విప్ప వంలో పెట్టుబడిదారీ ప్రతినికఘులుకూడ 
మార్క్స్‌స్టులమని చెప్పుకొంటూ “కార్మికవర్గంతో తోడి |పయాణీకులుగా 
బయలుదేరుతా రన్నాడు. ప్రజావుద్యమ ని సాయి హెచ్చి, విప్లవదశ వచ్చే 
"సరికి వీరంతా వెనుకకు దిగజారి పోతారన్నాడు. సామాజిక వ్యవస్థనే 
తల్ల క్రిందులు చేసే ప్రజావిప్రవం. ప్రజలను దోపిడీచేసే పెట్టుబడిదారీ 
వర్షాన్ని కూడా తుడిచిపిడుతుందని, వారు భయ పడుతా రన్నాడు 


అలాగే రాయిష్టులు మార్క్సిస్టుల మని చెప్పుకున్నా వారు (ప్రజా 
సామాన్యం యొక్క ప్రతినిధులు కారు ఉద్యోగాల కొరకు (బ్రిటిష్‌ సామా 
జ్యవాదులను ఆశ్రయించుకొని వుండే కొలదిమంది మధ్యతరగతి మేధావు 
లకు రాయిస్టులు ప్రాతినిధ్యం వహించుతున్నారు. అందుచేతనే రాయి 
స్టులు యుద్ధంలో ఫాసిస్టు దుండగీలను ఓడించాలని చెబుతున్నా భారత 
ప్రజానీకాన్ని సమీకరించడం వారి ఆశయంకాదు. కొం[గెస్‌ నాయకులను 
“దేశీయ ఫాసి స్టులని” తిడుతూ బ్రిటిష్‌ సా|మాజ్యవాదులను బలసరచడంతో 
సంతృ ప్రి పి పడుతున్నారు. సాహిత్యం విషయమై రాయిస్టుల దృక్పథం 
వారి రాజకీయాలకు ఆనుగుణ్యంగా నేవుంది. ఆందుకనే 'కృష్ణారావుగారు 
“మనం (వ్రాయడానికి పూనుకోకపో తే మరికొందరిచేత (వాయించుకుం 
టుంది, మధ్యతరగతి” అని వ్రాయగలిగారు. “పెగా కార్మికులకంె 
ఎక్కువ డబ్బిస్తుంది" అని సమర్థించుకున్నారు, 


గోపీచంద్‌ వ్యాసాలు 


ర్రాయిస్టుణ [వ్రాసిన వెనుకటి సంగతులు అంతటితో వదిలి వేద్దాం 
ప్రస్తుతానికి వద్దాం, గోపీచంద్‌గొ రు *విహారి ఏవ సంపుటి 4, 5, సంచి 
కలలో (194 డిసెంబరు, 1844 జనవరి, ఫిబ్రినర్సి “ప్రజాసాహిత్యం" 
అనే శీర్షిక క్రింద వ్యాసాలు (వ్రాశారు. వీరుకూడా మార్కిస్టు దృర్పదాన్ని 
అనుసరించే తాము విమర్శించుతున్నట్లు చెప్పుకొన్నారు, “అభ్యుదయ 
రచన అం"పే ఏమిటి?” అనే సమస్యను చర్చించారు, సమాజం ఎలా 
మార్పు చెందుతూ వచ్చిందో కొంత తర్కి౦చారు, వీరేశలింగంగారు 
మొదలుకొని ఆంధ్రరచయితల పోకడలను పరిశీలించుతూ ఏయే రచయి 
తలు అభ్యుదయానికి కృషిచేశారో, ఎవరెవరు సమాజాన్ని వెనుకకు 
తీసుపపోవడానికి -తమ .రచనలను వినియోగించుతున్నారో విమర్శిం 
చారు, ఆయన చర్చలు, తర్కం, విమర్శనలు మార్క్సిస్టు దృక్పధంతో 
నడిచాయో లేదో పరిశీలించుకాను. 


వివరాలకు వెళ్లేముందు ఒక విషయం మనవిచేస్తాను, అభ్యుదయ 
రచయితల సంఘం ఓక ప్రజాస్వామిక . సంస్థ దానిలో అనేక దృక్చధా 
లకు చెందినవారున్నారు, మార్కిస్టు దృక్పధం అంగీకరించినవారూ, 
మార్క్సిస్టు దృక్పధం అంజే వ్‌మిటో "తెలియ నివోరూ వున్నారు. అం 
దుచే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడు ఎనరైనా ఒకరు ఏమైనా 
వ్రాస్తే దానిని మార్క్చిస్తులకు అంటగట్టడంలో - - అర్థంలేదు, ఏమ ౦"ీ, 
మార్కిస్టు దృక్పధం లేనివారు, తెలియనివారు చరిత్రను మార్కిస్టు 
జృక్సధంకో. సమీక్ష చేయడం: సాధ్యం కాదుగనుక. 


94 


అభ్యుదయ రచలు తల సంఘంతో వున్న కొందరు “పాతసాహి 
శకం ఎందుకూ సనికిరాద”ని చెప్పిన మాట నిజమే, (వీరు వేళ్ళమీద 
“లెక్కి ంచడగిన వారకడం గమనించాలి) డీకికికారణం వారికి మార్క్సిస్టు 
దృక్పధం లేక పోవడమే. ఇ.వి. రామస్వామి నాయకర్‌,  త్రిపరనేవీ 
రామస్వామి చౌదరిగార్లు బ్రాహ్మణులమీద తిరుగుబాటు చేసి, * పాత పురా, 
కాలనీ తగల బెటి (కొ త్తపురాణాలు వ్రాయించడ మే క్‌ ర్రవ్యమనుకొన్న 
ట్టుగానే వీరకూడ పొరబడుతున్నారు. మార్క్సిస్టు ధృక్పధం వున్నవా 
రీయితే యీ పొరపాటు చేయరు.. లెనిన్‌ యీ విషయమై ఏమన్నాడో 
చూడండి != 


“Proletarian Culture కల not appear from, 
no one knows, where; it is not something inven - 
ted by men who call themselves specialists in 
Proletarian Culture, That is anabsurdity. Prole- 
tarion Culture should appear as the logical deve = 
lopment of the sum of that knowledge which 
Humanity has accumulated under the yoke ‘of 
capitalist society.’ 


“పొలిపేరియన్‌ సంస్కృతి ఎక్కుడినుంచీ ఆకాశాన్నుండి వూడి 
పడదు. (ప్రొలిటేరియన్‌ సంస్కృతిలో నిపుణులమని చెప్పుకొనేవారు 
కనిపెడితే వచ్చేదికాదు; ఆలా జరగడం అసంభవం "పెట్టుబడిదారీ సమా 
జంలో మానవజాతి ప్రోగుచేసుకొన్న విజ్ఞానసంపద యొక్క (క్రమాథీ 
వృద్దియే ప్రోలిటీరియన్‌ సంస్కృతి.” 


# 


పెన అభ్యుదయ రచయితల సంఘంలో వున్నవారంతా ప 
స్టులు కారని మనవి చేశాను. అందుచే వారి రచనలో వున్నలోట్లను- విమ 
ర్నీంచుతూ, గోపీచంద్‌ గారు వ్రాసిన విమర్శనలకు జవాబీన్యడానికి నేను Y 
. ప్రయత్నించను. ఆ విమర్శనలు చేయడంలో గోపీచంద్‌గారు పూర్వ 

రచనలను ప్రస్తుత రళనలను సమీక్ష చేశారు. ఆ సమీక్ష సరిగా వుందో. 
లేదో మాత్రమే చర్చించుతాను.  '. వ. 


క్‌ 


ఒక అభ్యుదయ రచయిత పోతనామాత్యుజ్జి' ఫొగడినందుకు 
గోపీచందుగారికి గిట్టలేదు. “ఒక్క కల తప్పితే “పోతనామాత్యుడు 
కుడా ఆభ్యుదయ కవి అని ఇతని అభిపాయం అయివుండాలి” అని 
(వ్రాస్తూ, కాదని రుజువు చేయడానికి శ్రమపడ్డారు. పోతనవంటి రచయిత 
అభ్యుదయ రచయితతో కాదో నిర్ణయించే టపుడు అతడు ఏకొాలంలో నివ 
సించాడు అనే విషయంకూడ దృష్టిలో వుంచుకోవాలి. రాజుల మెప్పు 
కోసం వారి సొగడ్రలతో నిండిన కావ్యాలు వాసే రోజులవి. పోతన తన 
(గ్రంథాన్ని “కూళలకిచ్చి అప్పడుపుకూడు భుజించుటకం టే, హాలికులై న 
నేమి, గహనాంతరసీమల కందమూల గొద్దాలికులై నవేమో అన్నాడు. 
ఇందులో పోతన వ్య క్రిత్వం ఏముంది? అని గోపీ చంద్‌గారు ప్రశ్నిం 
చాడ, “పోనీ ఆ న్య క్త్రిత్వమయినా “నిజదార సుతోదర సోషణార్థ” మే 
గదా అని యాసడించారు, 


“ఇమ్మనుజేశ్యరాధములకిచ్చి పురంబులు వాహానంబుల గొన” 
అని పోతనామాత్యుడు తిరస్కరించినా,  “*్రీహరొకేగా చివరకు 
'యిచ్చినదని ఆక్షేపించారు. 


తన కౌవ్యాన్ని రాజులకివ్వ నిరాకరించి, భూమి దున్నుక కుటుంబ 
. పోషణ చేసికొంటానని చేసిన సవాలయొక్క గొప్పతనాన్ని గోపీచంద్‌ 
గారు గహించలేదు. ఆ రోజులలో పోతన భౌతికవాది అవడం సొధ్యం 
కాదనీ తెలుసుకోలేదు, అందుచే పోతన సగర్వంగా చెప్పుకొన్న మాట 
అలో జమిందారీ తత్వానికి ఎదురు తిరిగిన రైతుకవి హుందాను గోపీ 
చంద్‌గారు (గ్రహించలేకపోయారు. రష్యన్‌ 'విప్లవంలోకూడ తజికిస్థాన్‌ 
(ప్రాంతంలో ముస్లీం రై తులు ఆల్లా పేరుతోనూ, ఖురాన్‌ పేరుతోనూ 
జమిందారుల పై తిరుగుబాటు. చేశారు, భూమిని పంచుకొన్నారు. నేడు 
నమిష్టి వ్యవసాయ కేశ్రాలద్యారా సాగుజేసి ఆనుభవించుతున్నారు, "ఆ 
ముస్లిం రె తులకు మతం'పెన, అల్లాపెన విశ్వాసంవుంది గాన అది అభ్యు 
దయం కొదనటం పొరబాటు గాదా స్మ. 


“అభ్యుదయ రచన ఆనే వు స్తకంపై గోపీచంద్‌గారు తన 
శ్ష్యాసాలలో ఘాటుగా విమర్శించారు ఆ ఆ రచయత ఏదో తనపు స్తం 


అచ్చు చేసుకోవాలనే వుబలాటంతో ప్రకటించిన తప్పుల తడక కాబట్టి 
దాని లోటుబాటుల జోలికి నేను పోను దాన్ని ఆధారంగా తీసికొని గోపీ 
చంద్‌ గారు “వీళ్ళ చరిత్ర జ్ఞ జానం యింత చక్కగా. వెలుగుతూంది” అని 
తిట్టిపోశారు. ఆవకాశం దొరికి నప్పుడు (ప్రత్యర్ధులను తిట్టడం సహజమే 
కౌబట్టి ఆ తిట్లజోలికి నేను పోనవుసరం లేదు, దానితోపాటు గోపీచంద్‌ 
గారు మసన చరిత్రను పర్యాలోకించారు. శ పర్యాలోకన సరిగా వుందో 
లేదో మాత్రమే చర్చించుతాను 


బౌద్దవికాస౦ 
(రినై జాన్స్‌) 


భౌద్ధమళ౦ భారత న సంస్కృతికి, దేశభాషలకు చేసిన మేలును 
గోపీచంద్‌ “క రించాడు, “పలకుబడిలో వున్న పూజారివర్గం మీదకీ, 
దాని చెప్పుచేతల్లో వున్న తత్రియవర్గం మీదకీ = జరిగిన విష్ణనం బౌద్ద 
మతం అన్నారు. బౌద్ధమతం ఓకిపో వడంవల్ల “మళ్ళీ పై రెండు వర్గాలూ 
పలుకుబడి లోనికి నచ్చినై " ఆని వ్రాశారు. ge చరిత్రని విమర్శదృషీతో 
'చదివితే యీ ఏప్లవానికి సాయంచేసింది చిన్నచిన్న వ్యాపారస్తులూ, 
మధ్యత రగతీ అనీ మనకి తేలిగ్గా తెలుస్తుంది” ఆని గోపీచంద్‌గారు. 
అన్నారు. 
గోపీచందొగారు వ్రాసినట్లుగా బౌద్దమతం రెండు (పూజారి, 
క్షత్రియ) వర్గాలమీద శ్రత్రియవర్గం చేసిన తిరుగుబాటు మాత్రమే. దానికీ 
యజ్ఞ = యాగాదులనే పేరుతో 'దోచుకోబడుతున్న (ప్రజలు, చిన్న వర్శ' 
కులు అందరూ సాయపడ్డారు. క్షత్రియవర్గం పై సె నకూడ అదివరకు 
పూజారివర్గం పెత్తనం చేసేది గాన క్షత్రియవర్గం “ప్రజలకు నాయకత్వం. 
వహించింది. బౌద్ధమతం కర్మకౌండను ఖండీంచింది. ప్రజలకు (ప్రీతి 
పొత్రమయింది. జాతిభేదం, కులభేదం, స్త్రీ పురుషుల భేదం లేకుండా. 
బొద్దసంఘారామాలలో చేరడానికి హక్కుండేది, ఖచ్చిక మైన 'వైళిక.. 
ప్రవర్తన, విద్యాశక్తి కలిగిన బౌద్ధ, సన్యాసులు నమ్‌ వగా ఆడంబర Fes 


i 


॥ 
4 
॥ 
శ 
' 
‘ (1 


కమైన జీవితం గడుపుతూ (ప్రజలకు చీవ చేసేవారు. అందుచే బొద్ద 
మతం (ప్రజలలో వ్యాపించ గలిగింది, దేశభాషలలో తమ గంధాలను 
(వాసి ప్రజలకు బోధించి వాటిని" అభివృద్ది చేశారు. అదివరకు బ్రాహ్మణ 
మశంలో వేదాలను.చదవడానికి బ్రాహ్మణ, క్షత్రియులకు తప్ప యితరు 
లకు హక్కులేదు. బౌద్ధమతం అన్నికులాలకు స్త్రీలకు సైతం తమ 
ధర్మాన్ని బోధించింది, ఇందువలననే బొద్దయు గంలో భారత నాగరికత 
ఎంతో ఘనకొర్యాలను సాదించ గలిగింది” 
కాని క్రమంగా బౌద్దమతంలో చీలికలు బయలు దేవాయి.[కమంగా 
వోనిలోకూడ దేనకాపూజలు, తంతులు (ప్రవేశించాయి, వీటితో పొటు 
నైతిక ప్రవర్త రోనలో కట్టుబాటు సన్నగిలడం ప్రారంభించాయి, ఓడి 
సోయిన పూ జారివర్గం దండయాత్ర చేసిన పహూణుఐతో కలసి బొద్దు 
లతో పోరాడి వారిని ఓకించగలిగింది. బౌద్ధనముతం క్షీణించి దానిస్టానే 
సంస్కారం పొందిన బ్రాహ్మణమతం ప్రచారంలోకి వచ్చింది. వె వై క్యులు 
కూడా ద్విజులుగా అంగీకరించబడ్డారు. అనార్య(పజలలో నుండి లొంగి 
పోయిన శూద్రులకు నాల్లవకులంగా సమాజంలో స్థానం యివ్వబడింది, 
ద్రాహ్మణుణ కూడ దేళభాషలలో భ క్రియోగాన్ని (ప్రజలలో బోధించ 
సొగారు.. క్షత్రియ వర్గం యొక్క అధికారాన్ని గుర్తించి పూజారివర్షం 
వారికి ఏజంటుగావసిచేయవల సివచ్చింది. బ్రాహ్మణమతం పువరుద్ధార్‌కు 
లలో ముఖ్యుడై స శంకరాచార్యులను కూడా 'బౌద్ధరినై నై జాన్సు “ఉద్య 
మానికి చెందినవారిలో చేర్చి గోపీచంద్‌ వ్రాయడం సరికాదు. 


తల|కిందుల శాస్త్ర ౦ 


పీచంద్‌గారు “ఎవరికి వాళ్ళే బ్రతికే సదతికి వ్యతిరేకం జర 
గడంవల్ల సహకారంతో కూడుకున్న జమీందారీ విధానం వచ్చింది” అస్‌ 
వ్రాశారు. దీనిలో అవు పొరపాటు లేకపోతే వారు అభ్యుదయ రచయిత 
లను ఆకేపించుతూ (వ్రాసిన “వీళ్ళ చాగితక జ్ఞానం ఇంత చక్కగా 
వెలుగుతూవుంది” అనే మాటలు గోపీచంద్‌ గారికే నర్తించుతాయి అనవ 
అసి వస్తుంది. జమీందారీ విథానానికి పూర్వం ఎనళ్ళకి ్‌ నాశ్తే ద్రికి కేపద్ధతి 
లేదనీ బానిస విధానం వుండేదనీ, ఏమాత్రం మార్క్సిస్టు జై జానం వున్న 
వారి క్రై నా బోధపడుతుంది. బానిసఇగా ప? శేయించేకీంచే. రై తాంగం 
చేత ౌగుచేయించి, మకాలు కొళ్ళు పేరుతో ర కాంగాన్ని “దోచుకునే 
భూస్వామ్య విధానం జమీందారీ యుగంలో ప్రారంభయయింది. బానిన 
విధానంలో పాలక నర్గ మై న యజమానులకు స్వంతఆ స్టీ హక్కులనే ఏ 
ఏర్పడి, జమీందారీ “విధానంలో భూస్వామ్య హక్కులు పాలికవర్గ గు తీ 
సొమ్ముగా వృద్ధిచెందా మ. పెట్టుబడిదారీ విధానం (క్రింద వ్య కిగత ఆస్తి 
సమిష్టైగా వుళ్చ త్రి తిచేసే కార్మిక పర్గంకూడ = పెట్టుబడిదారీ SRE 
పెంహీందుతూంది. కార్మికవర్గం అధికా ర్‌ం deg యిపుడు స్వంత 
లాభాలకు వినియోగవడుతున్న సమిష్టి ఉత్పత్తిని స.ఘ ప్రయోజనాలకు 
వినియోగించుతుంది. దానినే *సోషలిజం' ఖగ ఇంత స్వ్వల్న 
విషయంలో గోపీచంద్‌ గారు ఎందుకు పొరపడ్డారో। 


ఇంకా గోపీచంద్‌ గారు “నేనూ అభు; ధయ రచయితనే, నేనూ 
సంఘ శ్రే యస్సుకోన మే వ్రాస్తున్నాను” తషేవారి పెమెబగులు చూచి 
మోసపోవద్దని హెచ్చరించారు. నిజమే! పాఠకులు వీదిమంచిదో విచక్ష 
గాజ్జానంతో పరిశీఎంచి తెలిసికోవలసిందే. అలాగే 'మార్మ్మన్లులమని 


శ] 29 


చెప్పుకొ- టూ రాయిస్టులు చేసే రభసను చూచి మార్క్సిజాన్ని అపొ 
రం చేసికోవద్దని ప్రజలకు మనవి చేస్తాను, 


ఫిబ్రవరి 1వ తేదీ “విహారీ పత్రికలో సమాజ పరిణామాన్ని 
గురించి చర్చించుతూ గోపీచంద్‌ గారు” ప్రిమిటివ్‌ కమ్యూనిజములో నుంచి 
జమీందారీ విధానము వచ్చిం”దని వ్రాశారు. ఆదిమ సమాజములోనుంచి 
పశువుల పెంపకం, వ్యవ ఫాయం కొలదిగ వృద్ధిఅయిన తరువాత తెగలు 
తాము జయించిన శత్రువులను బానిసలుగా పి చేయించుకొ నేవారనీ, 
'బానిసవిధానం ఆమలులోనికి వచ్చిందనీ సమాజశాస్త్రం చెబుతూంది. 
ఆలాంటస్పుడు గోపీచంద్‌ గారు ఆడిమసమాజంలోనుంచి జమీందారీ 
విధానం వచ్చిందని ఎలా |వ్రాశొరు? మార్క్సిజానికి వారు చెప్పే నూతన 
'భాష్యమా ఇది? అని (ప్రశ్నించుతాను, 


నవ్యాంధ్ర సాహిత్యం - రచయితలు. 


వీరేశలింగంగారు జమీందారీ విధాన:లో వున్న లోటుపాట్లను 
బట్టబయలు చేసినవారిలో ముఖ్యులని, వారు యుగపురుషులనీ గోపీచంద్‌ 
గారు సరిగానే గు రించారు. గిడుగువారి వ్యవహారిక ms 
ఆచరణలో పెట్టడంలో గురజాడ చేసిన సేవను కొనియాడారు. సి.ఆర్‌, 
రెడ్డి, ఉన్నవ లక్ష్మీనారాయణగార్ల రచనల గొప్పళతనాన్ని చక్కగా 
చెప్పా రు, 


రామస్వామిగారిని గురించి వ్రాస్తూ వారు “పూ జారివర్షం ష్‌ ఆ 
మొత్తం నాగరికతమీద కలహ౦ సాగించారు” అని గోపీచంద్‌ గారు 
వ్రాశాద. పైగా బౌద్ధవిస్లవం నాటీనుంచీ జమీందారీవర్గం _ పూజారివర్గం 
కలపాంచుచుకుంటున్నాయనీ ఎప్పటికప్పుడు పూజారి వర్గందే పై పైచేయి 
అయాందనీ వారు చెప్పారు. పెట్టుబడిదారీ ఆర్థిక -విధానంకూడా WE వ 
శతాబ్దంలో మనదేశంలో ప్రవేశించినప్పటికీ మనసమాజం పై జమీందారీ 
నాగరికత ఛాయలు యింకా గాఢంగా వున్నమాట వా స్తవం, కానీ 
జమిందారులకు, భూస్వాములకు, కొత్తగా వచ్చిన పెట్టుబడి దారులకు 


$0 


కూడ తలఒగ్గి పూజారివర్షం పనిచేయవలసి వస్తూంది. అందుచే రామ 
స్వామిగారి కాలానికి (గ్రామాలలో [బ్రాహ్మణుల పెత్తనంకూడ కొంత 
వున్నప్పటికీ వారు పాలకవర్గం కౌదు. రామస్వామి చౌదరి, రామస్వామి 
నాయర్‌లు బ్రాహ్మణేతర ఉద్యమ ధ్వజమెత్తారు. కాని ప్రధానవర్షం పై 
యీ పోరాటం సాగించబడక . పెడమార్షం సట్టింది, పూజారీ వర్గంపై 
(బ్రాహ్మణుల పై ) బయలుదేరిన యీ పోరాటం స్వకుల పౌరోహిత్యంతో 
అంత మైంది, 'ప్తెగా యీ ఉద్యమం (ప్రజాసామాన్యం పై కమ్మ వెలమ, 
రెడ్డి జమిరకోకుల పలుకుబడిని వ్యాపింపజేయటానికి వినియో గపడింది, 
బ్రాహ్మణుల సె రేగిన అసంత్స పి జస్టిస్‌ పార్టీద్వారా జమిందారీ నాయ 
కత్వాన్ని బలపరిచింది. అందుచే "తప్పుదారిన పడిన పాక్షిక తిరుగుబాపే 
గాని, సక్రమ ప్రజాఉద్యమంగా అది వద్ది చెందలేదు. అదిచేసిన మంచి 
అంతా (బాహ్మణేతరులలో విద్యాశ క్రి క్‌ ఆత్మగౌరవం ఎక్కువ చేసింది. 
ఈ సత్యాన్ని మన రాయిస్టులు గమనించినట్టు కన్చించదు. 


ముగింప 
రాయిస్టులు సాహిత్యపు పోకడలపై (వ్రాసిన విమర్శనలు సాక 
ల్యంగా చర్చించాను, వారు అభివృద్ధిని కోరుతున్నామని చెప్పినా, 


మారిగ్రాస్టులమని చెప్పుకున్నా ప్రథాన సమస్యలను గురించి వారికి 
మార్కిఎస్టు (శాస్త్రీయ దృక్పథం లేదని రుజువు చేశాను, 


రాయిస్టులు కథలు, నవలలు [కాస్తున్నారు . ఈ రచనలలో నూతన 
"జక్నిక్‌ ఉపయోగించుతున్నారు. కొని వీటన్నిటిలోనూ ఒకే (ప్రధానమైన 
లోటు వుంది. ప్రజాసామాన్యానికీ, వారి అభ్మిపాయాలకీ రాయిస్లులు తావు 
యివ్యరు. అందుచే న సమస్య లన్నిటిలోనూ వారి వాదనలు “నేల 
విడచిన సామువలె” పే పేలవ మైపోతున్నాయి. 


ఉదాహరణకు కాం(గైెస్‌ మహాసభ యెడల రాయిస్టులు యిపుడు 
అవలంబించే దృక్పధం చూచాం. భారత (ప్రజల స్వాతంత్ర్య కాంక్షకు 
'కాంగైస్‌ చిహ్నం, 1936 లక్నో కాంగ్రెస్‌ మొదలుకొని చివరకు 


81 


బొంబాయిలో చేసిన ఆగస్టు తీర్మానంలో కాంగ్రెస్‌ ఫాసిస్ట్‌ వ్యతిరేక 
తను స్పష్టంగా వెల్లడించింది. కాని యీ సత్యాన్ని రాయిస్టులు గుర్తిం 
చనేగు ర్రీంచడంలేదు. పెగా తాము ఫాసిజానికి వ్యతిరేకమని చెప్ప 
కొంటూనే, కాంగ్రెస్‌ను “దేశీయ ఫాసిజి మని టం తప నా 
అనగా, భారత [ప్రజల స్వాతంత్ర్య కొంక్షనే సనన స బ్రిటిష్‌ 

సామ్రాజ్యవాదులు భారత స్వాతంత్ర్యాన్ని నిరాకరించడానికి చెప ప్పేసాకును 
తాముకూడా నల్లించుతున్నారు. జాతీయ నాయకులనే “జపాన్‌ ఏజంట్లోని 


పిలుస్తున్నారు భారత ప్రజలందరికీ దూరమవుతున్నారు. 


అందుచే రాయిస్టుల రచనలన్నీ మొత్తంగా తీసికుంటే వారు 
సాహిత్యంలో రావాలని కోరుతున్న మార్చు అభ్యుదయమూ కాదు. వారి 
దృక్పధం మార్క్సిస్టు దృక్పృథమూకాదు. సామ్రాజ్యవాద బానిసత్వానికి 
తలలొంచి “ఉ తర కుమార ప్రజ్ఞలు " కళే కొందరి మధ్యతరగతి 
మేఢావుల వదరుబోతు తనము జపము. స్వాతం త్రోద్యమముతో 
సంబంధములేని కొలదిమంది మేధావుల రియాక్షనే రాయిజము, మార్మ్మి 
జముతోగాని, ప్రజలతోగాని దాని కెట్టీ సంబంధమూ లేదు సరిగదా [పజల 
ప్రజాస్వామికానికీ, సర్వతోముఖమైన జాతీయాభ్యుదయానికీ వ్యతిరేకము 
రాయిజ౦, 


(ప్రజల సమస్యలను తీర్చి, (ప్రజలకు నాయకత్వము వహించి 
నడుపజాలని కార్యక్రమము మార్క్సిస్టు కారక్రమం కాదు; కాజాలదు. 
అలాగే ప్రజలను ఉశ్రేజపరచి కర్త: “పాలనా దకులను చేయజాలనిది 
ప్రజానాహిత్యము కాజాలదు. ఈ సూ శ్రాలే రాయిస్టులుచే సే భావాలను 
పరీక్ష చేయడానికి సనికివస్తాయి, ఆపని పాఠకుల కే 'పదలివేస్తాను. 


[1944 డిశెంబరు “తెలుగుతల్లి' సంచికనుండి] 


ల్‌బి 


అంధ సాహిత్యంల్‌ కొత్త పోకడలు 


1857 తిరుగుబాటు, : ప్రధమ భారతస్వాతంత్ర్య పోరాటం ఓడి 
పోవడంతో బ్రిటిషు ప్రభుత్వం భారత దేశంలో వేళ్లూనింది. భారత ప్రజ 
లను బానిసత్వంలో అణిచి పెట్టడానికి, తమ సామ్రాజ్యాన్ని రక్షించుకో 
డానికి బ్రిటిసువాట్లి రె ల్వే నిర్మాణానికి పూనుకున్నారు. 


అదివరకు మన దేశంలో జమిందారీ సమాజం వుంది, వ్యవ 
సాయం, చేతి పరిశ్రమలపై ఆధారపడిన ఆర్థికజీవికం అమలులోవుంది, 
జమిందారులు, జాగీర్దారులు యూసహాందోరులవే పీడించ బడుతున్న 
రైతాంగం, కుల మత్‌ హెచ్చుత గ్గలతో చీలిన్నన్న ప్రజలు, అజ్ఞానంలో 
మూఢ విశ్వాసాలతో మునిగివున్నారు. 


రాజుల= నవాబుల జమీందారీ నాగరికతను బ్రిటిషు సామ్రాజ్య 
వాదుల పెట్టుబడిదారీ నాగరికత జయించింది. మనం దానిసలమయ్యాము. 
ద్రిటిమవాళ్ల్‌ 3 రై ల్వేల నిర్మాణంతో పెట్టుబడిదారీ ఆర్థిక విఢా నాన్ని ప్రవేళ 
పెట్టారు. ఈ ; దేశంలోని ముడి పదార్థాలను చొకగాకొని తీసుకుపోవ డం, 
వాళ్ల ఫ్యాక్టరీ న స్తువులను దిగుమతిచేసి లాభాలకు అమ్ముకోడం (ప్రారం 
భించారు. “దీనితో 7 మున దేశంలోని చేత్రి పరిశ్రమలు నించి పోసాగాయి, 
పెట్టుబడిదారీ విధానంతో పొటు అచ్చుయంత్రాలు, పత్రికలు మనదేశంలో 
కూడా వెలయసాగాయి. 


+ వీరేశలింగం యుగం 


పై మార్చు లన్నిటి ఫలితంగా నూతన పరిస్థితులనుండి నూత 
నాం జాతీయ వికాసం ప్రారంభమయింది. ఈ దశను వీరేశలింగ 


88 


యుగమని పేరిడడదాము. పాశ్చాత్య నాగరికతతోను, ఇంగ్లీషు సాహిళ్యం 
తోను ఏర్పడిన సంబంధంవల్ల తెలుగు సాహిత్యంపై న, మన నాగరికత 
పైన వీటి ఛాయలు పడసాగాయి వీటిని తీర్చిదిద్ది తెలుగు సాహిత్యానికి, 
కొత్త అలంకారము జేకూర్చి, మన (ప్రజలకు అందజేసి, కందుకూరి 
వీరేశలింగం పంతులుగారు నిజంగా యుగపురుషు లయ్యారు, 


అప్పటికి మన "తెలుగు సాహిత్యం రాజుల, జమిందారుల దయ 
కోసం శృంగార ప్రబంథఢాలునవ్రాసే స్థితికి దిగజారిపోయింది మన రాజుల 
రాజ్యం చిన్నదై నా, అకకారం ఏమీలేక పోయినా, విరుదావళి పొడుగ్గా 
ఉంటుంది అదేవిధంగా సాహిత్య రంగంలో పదాడందరంకోసం తాప 
త్రయం హెచ్చింది, రెండర్జాలువచ్చే శ్లేషకొవ్యాలు, ద్వందార్డ కావ్యాలతో 
డిల్లు చేయడంకూడా పరిపాటి అయింది. ఈ విషయాన్ని గురించి సర 
స్వతీ శారదా విలాసమనే (గ్రంథంలో వీరేశలింగంగారే యిలా చెప్పారు: 


క, తెలియదు సుమ్మిపుడు నా 
పలుకుల యర్ణంబు నాకే భావము లేమిన్‌ 
వెలసొమ్ములు గాకివి సం 
కెలలయి కడునాదు మేనికి న్వెతనించున్‌. 


సీ, దయమాలి తుదముట్ట దలకట్లు నిగిడించి 
ధీరుడై నన్ను బాధించు నొకడు. 
పాదంబు లోపల బాదంబు లిమిడించి 
వీరుడై నన్ను నొప్పించు నొకడు, 
ప్రాసంబుకై బెక్కుప్రాసంబు లడరించి 
పోటుబండయి నన్ను బొడుచు నొకడు; 


బెండుపల్కులు గూర్చి నిండించి నగలంచు 
" దిట్టయె. చెవులు వేధించునొకడు 


ఖడ్గచక్రాది రూపము ల్లానిపించి 
వ ర్లముల్‌మాన్నినను జిక్కువరచు నొకడు 


కుముతులొడలెల్ల విరిచి (పప్రాణమ్మతీయు 
నొడలి పసలేక 4 శుష్కించి యున్న దాన. 


ఇట్టి తెలుగుసాహిత్యాన్ని తీర్చిదిద్దడానికి, ఇంగ్లీషు సాహిత్యంలో 
చూస్తున్న “అభ్యుదయ సొహితరీతులను (ప్రవేళపె పెట్టడానికి వీరేశలింగం 
గారు పూనుకున్నారు. కాని మొదట్లో వీరుకూడా తమ పాండిత్యగరిమను 
చూపుకోడానికి కొన్ని రచనలను " వాయకపో లేదు. “రసికజన మనో భి 
రామం" అనే శృంగార (ప్రబంధం, “శుద్దాంధ్ర నిర్వచన నిర్టుష్ట్య 
నైషధం,” నీతిచం[దికలోని “విగ్రహం, సంధి" లాంటివి పాతవే ని 
వ్రాశారు. కాని అది సరియైన మార్షంకాదని తెలిసికొని ఆ పద్దతి వెంటనే 
మానివేశారు. 


తెలుగు (ప్రజలలోవున్న మూఢవిశ్వాసాలను, దురాచారాలను 
ఖండించుతూ ఆనేక [1సహసనాలు (వ్రాశారు. వాటిలో శులభశె లి, నిశిత 
మైన విమర్శ యిమిడివుంది. సంఘసంస్కార ప్రబోధం వుంది. “సత్య 
వతి” “చంద్రమతి” అన్న కథలను, రాజశేఖర చరిత్ర అను నవలను 
వ్రాసారు. వీటిలో తెలుగు ప్రజల జీవితం చిత్రించుతూ తాము కోరు 
తున్న సంస్కార భావాలను ప్రఛారం చేశారు 


రాజశేఖర చరి|త తెలుగులో వ్రాయబడి న మొదటి వచనకావ్యం, 
దీనినే ఇంగ్లీషులో నావెల్‌ అంటారు. వీరేశలింగంగారు తరువాత మంచి 
నవల వాసినవారికి బహుమానాలు యిస్తామని (ప్రకటించారు. పోటీలలో 
బహునుతి పొందినవే చిలకమ ర్తివారి “హేమలత, రామచంద్ర విజయం, 
అహల్యబాయి' అను నవలలు. 

వీరేశలింగంగారు శకుంతల, రత్నావళి వగైరా సంస్కృత నాట 
కాలను సులభ శై లిలో తెలిగించారు. తాము స్వయముగా హరిశ్చంద్ర 
వగైరా నాట కొలు వ్రాసి నూతనఫకీ. నాటకాలను (ప్రోత్సహించారు. 
లంచగొండితనాన్ని ఖ ౦డించుతూ “వ్యవహార ధర్మబోధిని" ఆనే .వచన 
నాటకాన్ని (వాశారు, 


శిర 


బాలికా పాఠశాలను నిర్వహించి స్త్రీ విద్యను (ప్రోత్సహించారు, 
శ్రీ విద్య పనికిరాదన్న వారిని విమర్శించుతూ (ప్రహసనాలు, వ్యాసాలు 
(వ్రాశారు. వితంతువివాహాలను సమర్ధించుతూ (ప్రహసనాలు, వ్యాసాలు 
(వ్రాశారు: తాము స్వయంగా ఎన్నో కష్టాలకోర్చి వితంతు వివాహాలను 
చేశారు, శంకరాచార్యుల ఆంక్షలకు _ బహిష్కరణ పత్రాలకు గురి 
అయ్యారు భావిపొరులు కానున్న తమ విద్యార్థుల సైన్యంతో శంకరా 
చార్యుల సన్యాసుల ముఠాను ఓడి ౦చి వేశారు. 


"నత్యరాజు పూర్వ దేశయాత్రలు' లో చక్కని హాస్యరసాన్ని 
చిత్రించి వీరేశలింగంగారు “సెప్టైర్‌' వ్రాయడంలోకూడ ఆద్వితీయులని 
నిరూపించుకున్నారు “ఆడ మళయాళం*లో మన సమాజంలో మహిళల 
కున్న నిర్బంధాలు, యిబ్బందులు మలయాళంలో పురుషులకున్నట్టు 
చిత్రించి ఆపుడెంత హేళనగా వుంటుందోచూపి, తాముకోరే స్త్రీ స్వాతం 
(శాన్ని (ప్రచారంచేశారు. లంకా ద్వీపసయాత్రలో జ్యోతిషశాస్త్రాన్ని 
అపహాస్యం చేళారు. 


ఉద్యోగుల లంచగొండి తనాన్ని నిరసించుతూ వ్యాసాలు, 
ప్రహసనాలు వ్రాశారు. పరువు నష్టదావాలకు గురి అయ్యారు.కులవిచక్షత 
పనికిరాదని నిరూపించుతూ సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. 
తమ జందెం తీసివేసి బ్రహ్మస మాజములో చేరారు, 


తెలుగులో శాస్త్రగంథాలు లేనిలోటు గమనించి శరీర శాస్త్రము, 
ఖగోళ శాస్త్రము |వ్రాశారు. ఆప్పటికి దొరికిన పరిశోధనల ఫలితాలను 
అనుసరించి ఆంధ్రకపుల చరిత్రను వ్రాశారు. తరువాత పరిశోధనలను 
అనుసరించి యీ పృస్తకాన్ని సవరించుతూవున్న సమయంలోనే 1919 మే 
27 తేదీన క్రీ ర్థిశేషు లయ్యారు 


వీరేశలింగం పంతులుగారు ఆంధ్ర సాహిత్యానికి, ప్రజల విజ్ఞా 
నాభివృద్ధికి చేసిన సేవ అపారం. ఒకమాటలో చెప్పాలంశే పంతులు 
గారు అంధ్ర సంస్కృతిలో ఒక నూతనశకం (ప్రారంభించారు. జమిం 
దారీ యుగపు సాంప్రదాయాలనే సంకెళ్ళతో కునారిల్లుతున్న ఆంధ్ర 


సంస్కృతికి వీరు పునరుజ్జీవనం పోశారు. “వీరేశలింగముగారు నవీ 
నాంధ్ర దేశమునకును, ఆంధ్ర వాజ్మ్యయమునకును యా గపురుషుడు” 
(రాయసం వెంక టశివుడ్సు “పీరేశలింగంగారే ఒక ఉద్యమం; (ప్రజ 
(కిష్షాతి). 


విజ్ఞాన చంద్రికా (గంథ మండలి 


పంతులుగారు ప్రారంభించిన సక్సంప్రదాయాలను తరువాత 
అనేకమంది రచయితలుకొనసాొగించారు. వారిలో ముఖ్యులు చిలకమ ర్తి 
లక్ష్మీనరశింహలగారు. అనేక నవలలు, కధలు. జీవితాలు, ప్రహసనాలు, 
నాటకాలు (వ్రాశారు. వారి “"రాజస్టాన కధావళి” ఎంతోమంది తెలుగు 
యువకులలో దేశభక్తిని రగుల్కొలిపింది. హేమలత, ఆహల్యాబాయి 
చక్కని చారిత్రక నవలలు. రామచంద్ర విజయం, రాజరత్నం, నాటి 
(బాహ్మణకుటుంబాల జీవితాన్ని చక్కగా చిత్రించే సొంఘికనవలలు, 
గణపతి మూఢాచారాఐను హేళనచే సే హాస్యరస (ప్రధానమైన నవల, వీరి 
నాటకాలు గయోపాఖ్యానం, వగైరా ఎంతో జనాదరణ పొందాయి. 
ఇలాగే అనేకమంది రచయితలు పశేశలింగంగారి సాం(పాదా యలను 
కొనసాగించారు, 


తానే ఒక సంస్థగా పనిచేశాడు వీరేశలింగంగారు 1906 లో 
కొమథర్రాజు లత్మణవావుగారు విజ్ఞానచంద్రికౌ (గ్రంధమాల అను సంస్థను 
స్థాపించారు. రచయితలను ప్రోత్సహించి ఆనేక [గ్రంధాలను వాయం 
చారు. “అబ్రహం లింకన్‌" “స్వీయచరికము” జీవిక చరిత్రము” జీవిత 
చరిత్రలను, విజయనగర సామాజ్యము, రాయచూరు ముట్ట క, పొతొళ 
భై రవి, అల్లాహో అక్సర్‌ లాంటి గొప్పనవలలను (ప్రకటించారు. 


హిందూ మహాయుగము. మహమ్మదీయ మహాయుగము, 
ఆంధ్రులచరిత్ర వంటి చరి।త (గంధాలను ప్రకటించారు. (ఫెంచివిప్తవం, 
అమెరికా స్వాతంత్ర్యము వగైరా రాజకీయ(గంధాలు ప్రకటించారు. 


జే త్రి 


భౌతికశాస్త్రము రసాయనళాస్త్రము, వ్యవసాయళాస్త్రము, ఆర్థిక 
శాస్త్రము వగైరా సెన్సు (గ్రంధాలను తెలుగులో (వాయించి ఆంధ్ర 
సాహిత్యానికి గొప్ప , సీవచేశారు. ఆ౦ ధ్ర విజ్ఞానసర్వస్వా? న్ని గొప్ప ఆశ 
యాలతో (ప్రారంభించారు. మూడు తగరు మాత్రం (ప్రకటించగలిగారు. 
దురదృష్ట వశాత్తు స్వల్బవయస్సులో నే (46 గేండ్లకు 1828 జులై 18వ 
తేదీన మరణించారు. 


“విజ్ఞానచం ద్రిక'*ను అనుసరించుతూ. తెలుగు దేశంలో అనేక 
(గంధమాలలు బయలుదేరాయి. ఆ౦్ర (పచారిణీ, సరస్వత్షి, వేగుచుక్క 
వగైరా అనేక [గంధమాలలు విరివిగా నవలలను (ప్రకటించాయి. ఇంగ్లీషు 
బెంగాలీ భాషలనుంచి అనువాదాలు విరివిగా రాసొగొయి. అంధ్రసాపొత్య 
వనంలో వివిధ రకాల కొత్తకొత్త మొక్కలు,. అంట్లు దినదినాభివృద్ధి 
గాంచసాగాయి, 


(గంధమాలలు మాదిరిగానే (గంథాలయాలు (లైబ్రరీలు) (గామ 
(గ్రామాన వెలిశాయి విరివిగా (గ్రంథాలు అచ్చుగావడం, చౌకగా దొర 
కడం, సులభ శైలిని | వాయబడిన నవలలూ మొదలైన వచన రచనలు 
(ప్రజాసామాన్యానికి అందుబాటులో వుండటం సాధ్యమయింది. గ్రంథాల 
యోద్యమంకూడ యిందుకెంతో దోహదం చేసిందని చెప్పాలి. 


ఈ సమయంలోనే (1909) మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళా 
శాల ప్రారంభించబడింది, దానితోబాటు పెద్ద వర్కు షాపు (కర్మాగారం) 
స్థాపించబడింది. ఇంజనీరింగు, చిత్రకళ, తివాశీనేత నగ్గెరా అనేక శాఖ 
లతో ఒక విశ్వవిద్యాలయంలాగ నడసాలనే ఆశతో పునాదులు వేయది 
థాయి. ఇంతేగాక మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1812218) ఆంధ్ర 
జోళంలో బందరు పంచదార ఫ్యాక్టరీ, రాజమండ్రి 'పెవరుమిల్లు, తాడేపల్లి 
జట్ట్లలమిల్లు పగ్లై రా పరిశ్రమలు మొలకలెత్తాయి. 


ఈకాలంలొ నూతన జాతీయ వికాసానికి పాటుదిడుతున్న రచ 
యిత అకు ఆశాజ్యోతి కన్పించేది. భవిష్యత్తును గురించి బంగారు కలలు 
గనేవారు, ఆందుకు చక్కని ఉదాహరణ... 


శ 


దించు లంగరు 


“ఆ గ౧ంచులంగరు దీర్హ యుద్ధం 
ధర్మపక్షము ముల్లుచూపెను 
నరుల పీనుగు పెంటపోగుల 
నొటి వెలయు శౌంతిపకము 


(1918) 
వ్యవహార భాషావాదము 


నవ్యాం ధ్రభాషకు పునాదులు వేసిన వీరేశలింగంగారు, ఆ పునాదు 
లను విస్తరింపజేసిన విజ్ఞానచంద్రికా (గ్రంథమాల, చిలకమర్తి వగైరా 
రచయితలు సులభమైన (గ్రాంధికభాషను వాడారు. (ప్రబంధాల లోని కృతక 
భాషను వారు వదలివేసినా, సజీనమైనా వ్యవహారభాషలో (గంధరచన 
చేయడానికి అంగీకరించలేదు. విశ్వ విద్యాలయంవారు కూడ వ్యవహార 
భాషలో (వ్రాసిన రచనలను పాఠ్య(గ్రంధాలగా తీసికొన నిరాకరించారు. 

ఈ విషయంలో గిడుగు రామమూర్తి పంతులుగారు వ్యవహారిక 
భాషే సజీవ మెైనదనీ, పూర్యకవుల రచనలలోకూడ భాష కాలాను 
సారంగా మారుతూవచ్చిందనీ ఓక ఉద్యమాన్ని లేవదీశారు. (గ్రాంధిక 
భాషను సమర్ధించే ఆంధ్రసాహిత్య పరిషత్తుతో హోరాహోరీగా పోరా 
డారు. భాషాళాస్తాంన్ని బోధించి పండితులను ఓడించారు 

ఒకసారి రామమూ ర్తిగారిని హేళన చేయడానికి ఛాందసపండి 
తులు aay భాష వివిధ ప్రాంతాలలో వివిధరూపాొలుగా వుంటుంది. 
సర్వులకు తెలిసేదిగా వుండదు" అని ఆశేపించారు. *“ఉదాహరణకు.. 
పోక చెక్కలను కొన్నిచోట్ల చెక్కలు, మరికొన్ని చోట్ల వక్కలు అని 
వొడతొరు; కందులు, బేడలు అని వేరువేరు (పొ తాలలో వాడుతారు; 

ఆని అక్షేపించారు. దానికి రామమూర్తిగారు నవ్వి “ఆ వస్తువులకు 

మీ (గాంధికభాషలో సర్వులకు తెలిసే సీమాటలేవి? చెప్పండి” అని సవాలు 
చేశారు. పండితులు తెల్లమొఖం వేయవలసివచ్చింది. 


వీరెళలింగంగారు తమ అనసాన కాలంలో 1018 లో గిడుగు 
ప్రతిపాదించిన వ్యవహార భాషావాదాన్ని అంగీకరించారు వ ఫవహారభాషా 
(ప్రచారక సంఘాన్ని, తాము అధ్యక్షులుగా వుండి స్రాషించారు. కొని 
తరువాత వీరేశలింగంగారు కొలది మాసాల్లోనే మరణించుటచేత యీ 
సంఘంపని చేయలేదు. 


మూడుకోట్ల తెలుగు ప్రజలు చదువుకోవాలం పే, విజ్ఞానం పొందా 
లంపే వ్యవ హారిక్‌ భాషలో పాఠ్యగంథాల రచన అవసరమని. గిడుగు 
రామనూల్హిగారు ఎలుగెత్తి చాటారు. 

“సంఘంలో నిరక్షర కుకులు ఎక్కువగా ఉన్నంత కాలము 
సంఘం వృద్ధిలోకిరాదు. సభ్యతన్నది సంఘంలోని భాగ్యవంతులూ, 
పెద్దలూ, సామాన్య (పజలతో పొటు సమానులుగా అనుభవించవలసి 
సదేకాని, తామొక్క-'రే అనుభవించవలసినది కాదు. |పజలలో విద్య 
వ్యాపిస్తే సె కాని సంఘం వృద్ధిలోనికి రాదు.” 

గిడుగు వాదాన్ని ఆచరణలో పెట్టి, చక్కని రచనలు సృష్టించి 
(ప్రజల మన్ననలను పొందిన మహాకవి గురజాడ అప్పారావుగారు. వ్యవ 
హార భాషలో “కన్యాశుల్న౦” లాంటి గొప్పునాటకొలు కొన్ని (వ్రాశారు. 
దానికి దీ“టైననా టకం యింతవరకు రాలేదనే చెప్పాలి. 


నీలగిరి పాటలు, ముత్యాలసరాలు అనే పాటలుమాత్రం ఛంద 
స్సులో వ్రాశారు, ముత్యాలసరాలలో అప్పారావుగారు వాడిన భాష 
మాధుర్యం, జాతీయత, తెనుగుదనం కలది. మాటలు తూచితూచి వాడి 
నట్లు కనబడతాయి. కన్యక, పూర్ణమ్మ, లవణ రాజుకల వగైరా కధలను 
ముత్యాల సరాలలో వ్రాశారు, 


వీటన్నిటినీ మించినది అప్పారావుగారి *దేశభ క్తి అనే గేయం, 
దాని ఒక్కాక్కపాదం నిజంగా ఒకొక్క ముత్యంవంటిది. ఈగేయం 
ఒక్కటి చాలు అస్పారావుగారిని అమరజీవిని చేయడానికి. భారత దేశంలో 
అనేక జాతీయ గీతాలు వచ్చాయి. కాని వాటిలో దేనికీ అప్పారావుగారి 
గీతంలోని భావగాంభీర్యం లేదు. ఐబంకించంద్రుని “వందేమాతరం” గాని, 


40. 


రవీంద్రుని “జనగణమన గాని, ఇక్బాల్‌ “హిందుస్టాన్‌ హమారా” గాని 
“దేశమును ప్రేమించుమన్నా” గీతానికి ఏమాత్రం పోలికకు రాలేవు, 


అప్పారావుగారు జాతీయవాదులను ఎలా హెచ్చరించుతున్నారో 
చూడండి: 


* దేశాభిమానం నాకు కద్దని 
వొట్టిగొప్పలు చెవ్పుకోకోయ్‌ 
పూని ఏదైనాను ఒక మేల్‌ 
కూర్చి జనులకు చూపవోయ్‌ ” 


పూర్వుల గొప్పతనం చెప్పుకొని సంతృప్తి ప్తిపడ వద్దంటూ ఏమ 
న్నారో చూడండి: 


* వెనుక చూచిన కార్య మేమోయ్‌ 
మంచి గతమున కొంచెమేనోయ్‌ 
మందగించక ముందు అడుగేయ్‌ 
వెనుకబడి తే వెను కనోయ్‌ ” 


దేశాభివృద్ధిని ఆయన ఎలా కొంకించుతున్నారో చూడండి! 


* పాడిపంటలు పొంగిపొర్లే 
దారీలో నువు పొటుపడవోయు 
తిండి కలిగితే కండ కలదోయ్‌ 
కండ కలవాడేను మనిషోయ్‌! 


యీసురో మని మనుషులుంటే 
దేశ మే గతి బాగుపడునోయ్‌ 
జల్లుకొని కళలెల్ల నేర్చుకు 

(a) 
దేశి సరుకులు నింపవలెనోయ్‌ ” 


. ఆప్పారావుగారు పెట్టుదిడిచారీ నాగరికతలోని దిలహీనతను 
చూశారు. ఓర్వలేమి పనికిరాదిని చెబుతూ యిలా SN 


41 


“ స్వంతలాభం కొంత మానుకు 
పొరుగువాడికి తోడు పడవోయ్‌ 
'దేళమం పే మట్టికాదోయ్‌ 
దేశమంటే మనుషులోయ్‌ ” 


ఐకమత్యంగా వుండమని కోరుతూ- 


“ అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్నీ మెల గవలనోయ్‌ ” 
అంటున్నారు. 


మానవుల కష్టంనుంచే సర్వమూ ఉళ్చ్తి అవుతూందని ఎంత 
చక్కగా చెబుతారో చూడండి: 


* నరుల చెమటను తడిసి మూలం 
ధనం, పంటలు సండవలెనోయ్‌ ” 


అప్పారావుగారు తెలుగు (ప్రజలకు యిచ్చిపోయిన యీ జాతీయ 
గీతం నిజముగా మహాభాగ్యం. ఆదివాసి యిప్పటికి దాదాపు 86 యేళ్ళు 
గడిచినా కొత్తదనం ఏమీ పోలేదు. 


గిడుగు, గురజాడల న్యవహాోరిక భాషావాదం (ప్రజలలో వ్యాపిం 
చింది. నేడు పత్రికలు, రచయితలు వ్యావహారిక భాషలోనే ఎక్కువగా 
(వ్రాస్తున్నారు ఆంధ్రసాహిత్య పరిషత్తు, విశ్వవిద్యాలయంమాత్రం ఈమ 
మొండి పట్టుదల వీడలేదు. పిల్లలు చదువుకునే పుస్తకాలు (గ్రాంధిక 
భాషలో వుండి సత్వర విద్యావ్యాప్తికి ఆటంకంగా వున్నాయి, కాని ప్రజ 
లకు సంబంధించినంత వరకు గిడుగు జయించాడు, 

గిడుగువారి వ్యావహారిక భాషావాదం అభ్యుదణయకర మైనది. 
ఆంధ్రభాషను వ్యాకరణ పండితుల, సం కెళ్ళనుంచి విము క్తిచేసి జీవద్భా 
షగా. చేయడానికి జరిగిన మహత్తర కృషి. గురజాడ అప్పారావుగారు 
సై భావాలనే “కన్యాశుల్కు0', “ముత్యాల సరాలు రూసంలో చిత్రించిన 
మహాశిల్సి. 


త్తి 


జాతీయవాదం 


పెట్టుబడిదారీ నాగరికతను చూసి ఉ శ్తేజం పొందిన మన దేశ 
భక్తుల, రచయితల ఆశలు నెరవేరలేదు మన ఆర్గిక జీవితం పెంపొంద 
లేదు. బ్రిటిష్‌ సా(మాజ్యవాదుల పోటీకి నిలువలేక పసిప్రాయంలో వున్న 
మన పరిశ్రమలు దివాలా తీళాయి. పొళ్చాత్య నాగరికత చూపిన ఆశా 
రేఖలు సన్నగిల్లాయి. ప్రపంచాన్ని యుద్దమనే మారణహోమంలోకి 
సామ్రాజ్యవాదులు నెట్టుకుపోయారు. 


దీనితో మన నాయకుల చూపు మన ప్రాచీనొన్నత్యం వెపు మర 
లింది, మన రచయితలు. బానిసలం కాకముందు మనం (బ్రతికివున్న 
రోజులనుండీ, చరిత్ర లోతులనుండీ ఉత్సాహాన్ని పొందసాగారు. ఇది 
1903 వందేమాతరం రోజులలోనే రాజకీయంగా వ్యక్తిగత హింసా 
వాధంగాను, తిలక్‌ గారి తీవజాతీయ వాదంగాను (ప్రారంభమయింది 
వీటి పలుకుబడి మన తెలుగుసాహిత్యం పైనకూడ స్పష్టంగా కనబడు 
తుంది. 


ఉదాహరణకు రాయ (ప్రోలు సుబ్బారావుగారి (ప్రబోధం చూడండి: 


“ వేదళాఖలు = సెరిగెనిచ్చట 
ఆది? వ్యము = అఆందెనిచ్చట 
బాదరాయణ = పరమ బుసులకు 
| పాదుసుమ్మిది చెల్లిలా! 


“* విపిన బంధుర = వృక్షవాటిక 

ఉపనిషన్మధు = వొలికెనిచ్చట 

విపులతత్వము = విస్తరించిన 
విమల తలమిదె తమ్ముడా! 


“ పాండ్రవేయుల = పదునుకత్తులు 
మండి మెరసిన _ మహిత రణకథ ” 


“ రోకమంతకు = కాక పెట్టిన 
కాకతీసతి కదనపాండితి ” 


చేర్చి పాడమని రాయప్రోలు కోరుతున్నాడు. దీనిలో మన పాత 
చరిత్రనుంచి మన ప్రజలలో ఆత్మవిశ్వాసం, గర్వం, ఉత్సాహం 
పెంపొందించే [పప్రయత్నముంది. కొని అప్పారావుగారివలే మనలోని 
లోట్లను సవరించుకొని *పాడిపంటలు పొంగిపొర్తే దారిలో నువు పొటు 
పడవోయా” అనే ఉద్బోధలేదు. 

ఇలాంటిదే విశ్వనాధ సత్యనాఠాయణగారి “ఆంధ్రప్రశ సి. ఆంధ్ర 
పొరుషము' కూడ ఐనప్పటికీ ఆ కాలంలో పెట్టుబడిదారీ నాగరికత 
యెడల వుండే భమలు తొలిగిపోతున్నాయి. పరిపాలకులతో పోరాడి 


దేశస్వాతంత్ర్యం సాధించాలనే తీవ్ర జాతీయోద్యమం బయలుదేరింది. 
అ సమయంలో పాతచరిత్ర నుంచి ఉత్సాహం పొందడం సహజమే, 
అందుచే యీ రచనలుకూడ అభ్యుదయకర మైనవే. 


కాని దానితోపాటు జమీందారీ యుగపు పాం ప్రదాయాలవైపు 
వెనుకచూపు లేకపోలేదు. దేశగర్వంతోపొటు హిందూజాతీయ దురహం 
కారపు చిహ్నాలు లేకపోలేదు. ఇవి పెరిగి పెద్దవి అగుటవల్ల నే తరువాత 
రాయప్రోలు, విశ్వనాధగార్లు జమీందారీ యుగపు ఛాందసా అన్నిటినీ సమ 
ర్దీించుతూ. అభ్యుదయాన్నే వ్యతి రేకిం చేవారుగా తయారయ్యారు, 


ఈ పోకడలో వున్న లోటులను పసిపట్టియే (పజాకవి గురజాడ 
' అప్పారావుగారు జాతీయవాదులను యిలా హెచ్చరించారు: 


“ వెనుకచూచిన కార్యమేమోయ్‌ 
మంచి గతమున కొంచమేనోయ్‌ 
మందగించక ముందు అడుగేయ్‌ 
'వెనుకపడితే వెనుకెనోయ్‌ ” 


1920 సహాయ నిరాకరణోద్యమం 


గాంధీవ హిత్ము9ి నాయకత్వాన జరిగిన సహాయ నిరాకరణో 
ద్యమం 1920 లో తెలుగుదేశాన్ని ఉ తేజప పరచింది. (ప్రజలలో బయలు 
దేరిన ఉస్వేగం మన సాహిత్యంలో కూడ్‌ (ప్రళిబింబించింది. 


“దండాలు = దండాలు భరతమాతి అనేపాట, “మాకొద్దీ తెల్ల 
దొరళతనం* అనేపాట గరీషెళ్ళ సత, నారాయణగారు వ్రాశారు. ఇవి 
(గ్రామగ్రామాన తెలుగుదేశ మంతటా ప్రతిధ్వనించాయి. బ్రిటీష్‌ ప్రభు 
త్వంపై ద్వేషాగ్ని రొగుల-ల్సి ప్రజలను స్వాతంత్ర్య పోరాటంవై పు 
మరల్చడానికి యిళలా౭టి పాటలు ఎంతో తోడ్చడినా యి. నిజంగా యిని, 
బసవరాజు అప్పారావుగారి పాటలు “మాగాంధి” వగైెరాకూడ ఎంతో 
అభ్యుదయకరమైన పాత్రను వహించాయి. కొని వీటిలోకూడ జాతీయ 
వాదులలోవున్న లోటు (పూర్వ చరిత్రను తలచి గర్వపడుతూ, లోటు 
లను తెలిసికో నిరాకరించుట) మాత్రం వుంది, 


ఈ దశలో [వ్రాయబడిన రచనలలో వేలూరి శివరామశాస్ర్రిగారి 
“అహోబలీయం' అను నపల నా దృష్టిలో చాల ముఖ్యమైనది, ఆయన 
అప్పటి జాతీయ ఉద్యమంలోని గొప్పతనాన్ని, లోపాలను కూడ సహ 
జంగా చిత్రించారు, 


“ఓబయ్య అనే చదువుకున్న యువకుడు కాంగెస్‌వాది అవు 
తాగు. గ్రామంలో జాతీయ పాఠశాల పెట్టి వీదలకు చదువు చెబుతాడు. 
పోస్టాఫీస్‌, కోఆరేపటివ్‌ సొస్రై ట్రీ ఫెట్టించుతాడు. రోడ్డు వేయించుతాడు, 
బ్రహ్మచర్యం అపలంబించి చిన్నతనంలో నే పెండ్లాడిన భార్యను కాపురా 
నికి తీ పఏకురాడు. [క్రమంగా ఓదియ్య నిర్మాణ కౌర్యక్రమం అంతా సరి 
యైన పునాదులు లేక కూలిపోసాగింది. ఉత్తరాలు వేసేవారు తగినంత 
మందిలేక పోస్తాఫీ ఫస్‌ రద్దవుతుంది. = అప్పులు తీర్చలేక కోఆసరేటివ్‌ సొసైటీ 
దివాలా తీస్తుంది. పిల్లలు సరిగారాక జాతీయ పాఠశాల మూలబడుళుంది, 
కాని ఓబయ్య కృష్‌ కేవలం వృధాగా పోలేదు. గ్రామంలో కొంపలకు 


6 శ్‌ 


నిప్పంటుకున్నప్పుడు కీబయ్య శిష్యులంతా మంటలను ఆర్పడానికి సెని 
కులవలె సుశిక్షణతో పని చేసారు. (గ్రామంలో ఇళ్లు తగులదిడిన వా శ్తను 
వైద్య సరీక్ష ప్యాసై ప్రాక్టీస్‌ చేస్తున్న ఓబయ్య భార్య వింటుంది. 
కొంపలు లేక అల్లాడుతున్న నిరాధారుఃకు సాయం పంపుతుంది.” 

ఈ కధనే “అహోబలీయం” లో వేలూరి శివరామళొప్రీగారు 
వాస్తవికంగా చిత్రించి నాటి తెలుగుదేశంలోని జాతీయోద్యమానికి సజీవ 
మైన రూపమిచ్చారు, 

ఈ దశలోనే వ్రాయబడిన ఉన్నవ లక్ష్మీనారాయణగారి “మాల 
పల్లి" కూడ చెప్పదగినదే, రస్యన్‌ విష్టవపుఛాయలు, హిందూ వేదాంళ్థ 
ఛాయలు, అరాజకప్ప ఛాయలు మిళిత మెవున్నాయి, అడివి బాపిరాజుగారి 
“నారాయణరావు లో జమీందారీ సాంప్రదాయాలనుండి పెళల్చుకొని 
"పెట్టుబడిదారీ నాగరికత ఎలా నెమ్మదిగా బయటపడుతూందో చూప 
బడీంది. ఇవి నాటి తెలుగు దేశపు ప్రజాజీవితాన్ని చిత్రించుతున్న అభ్యు 
దయ రచనలు, 


భా వ కవిత్వం 


జాతీయోద్యమం ప్రబలుతూవున్న రోజులలోనే సాహితీసమితి 
వచ్చింది లిరిక్‌పొయిట్రీ = భావకవిత్వం తెలుగులో వ్రాయసాగారు. 
రాయప్రోలు సుబ్బారొవుగారి రచనలు, విశ్వనాధవారి కిన్నెరసాని పాటలు, 
కృష్ణశా స్రిగారి కృష్ణపక్షం వగైరా యీ రకానికి చెందినవే, 


భాష, శబ్రమాధుర్యం చేకూర్చడంలో యివి ముందంజవేశాయి, 
చింతాదీకితులు గారి కధలు, నాటకాలు, పాటలు కూడా యీ పోకడకు 
చెందినవే, మృదువుగా. తెనుగుతనం వుట్టిపడుతూ వుంటాయి, 


భావాలకు సంబంధించినంతవరకు విశ్వనాధ, రాయ|పోలు, శివ 
శంకరశొ స్రీ దీకితులుగారి రచనలది వెనుకచూ పే, దేవృలవల్లి కృష్ణళా స్రీ 
గారి రచనలలోని విషాదఛాయలుకూడా నాటి మన కెలుగు దేళపో దీన 


వ 


స్థితిని తెలు పుతాయి, కృష్ణశాస్రీగారు (బహ్మసమాజకులై న ఆర్‌. వేంకట 
రత్నం, వీరేశలిం గంగా ర్లకును శిష్యులు. వారిగురువులు, తాముకూడా 
ఆశించిన నూతనాం(ధ్ర జాతి యింకా రాలేదు. సంస్కారం జాతీయ 
వాదం పేర వెనుకచూపు పట్టింది. కృష్ణపక్షంలో శాస్త్రిగా రేమంటారో 
చూడండి: 


“అంత లజ్ఞా విషాద దురంత భార 
వహనమున కోర్వలేని యీ పాడు[బతుకు 
వంగిపోవును మజిమజి (క్రుంగి పోవు 
లో తెరుంగని పాతాళ లోకమునకు! 


“మీరు మనసారగా నేడ్వనీరు నన్ను 
నన్ను విడువుడు; ఒకసారి నన్ను విడిచి 
నంత నేకాంత యవని కాభ్యంతరమున 
వెక్కి వెక్కి రోదింతును ౬ విసువు లేక 
విరతిలేక దుర్భరళోక విషమగీతు 
లేడ్చివై తు; ఎలుంగె త్తి యేడ్చివైతు. ” 


తిరుగుబాటులు ._ అరాచక మార్గాలు 


మొదటి (పపంచ సంగామం తరువాత పాళ్చాత్య దేశాలలో 
యుద్ధానికి దారితీసిన పెట్టుబడి నాగరికత యెడల ఏవగింపు బయలుదే 
రిందొ పాత సొం పదాయాలు, నియమాలు డిల్లి ంఘించే కొ త్రపోకడలు 
వచ్చాము. సాహిత్య రంగ -లోకూడ యీ పోకడలు ప్రతిబింబించాయి. 
డాడాయిజం, క్యూబిజం, ఇం|(పెషనిజం, సర్రియకిజం వగైరా యీ రకా 
నికి చెందినవే. ఛందస్సు నియమాలను రై మ్స్‌ను పాటించక పోవడం, 
బ్లాంక్‌ వర్స్‌ (వాయడం, ఊహలో కొచ్చిన తలపులను చిత్రించడం యీ 
పోకడల (ప్రత్యేకత, / 

భారత దేశంలో జాతీయోద్యమం ఫలిత ౦గా స నాగరి 
కత'పై ఏవగింపువల్ల జమీందారీయు గప్ప నాం ద్రజాయారి వైవి చూపు 


47 


మరలిఠిది, అందుచే పై పోకడలు అంతగా దిగుమతికాలేదు. కాని 
జాతీయోద్యమం మన సంస్కారాన్ని ముందుకు తీసుకుపోనందున, 
వెనుకచూపుకు మరలినందున యిచటకూడ కొన్ని తిరుగువాటులు, అరా 
చకపోకడలు వచ్చాయి. 

ఉదాహరణకు గుడిపాటి వెంకటచలంగారి రచనలు వారుకూడ 
కృష్ణా స్త్రిగారివలె బ్రహ్మసొమాజబికులు. వీరేశలింగంగారి శిష్యులు, వీరు 
చిన్నతనంలో ఆశించిన స్త్రీ స్వాతంత్ర్యం నూతన నంస్కారం వ్యాపి 
చెందలేదు. కృష్ణశాస్త్రిగారి విషాదగితాలలో నిస్పృహద్యోతకణుయితే, 
చలంగారి రచనలలో కేవలం తిరుగుబాటుతత్వం స్పష్టంగా కన్చించు 
తుంది, 
చలంగారు ముఖ్యంగా స్త్రీలు మనసమాజంలో అనుభవించుతున్న 
కష్టనిష్టురాలను వాస్తవికంగా చిత్రించుతారు. సజీపమైన వ్యావహోరికభాష 
వాడుతారు. వీరి కధలకు నవలలకు అన్నిటికి దాదాపు యితిదృత్తం స్త్రీ 
పురుష సంబంధాలు. పూర్వ శృంఖలాలను ద్రిద్దలుచేసి ప్రీ తిరుగుబాటు 
చేయడమే అనేకరూ పాలలో చలంగారు చిత్రించారు. కౌని వీరేశలింగం 
గారివలె ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని మహిళలకు చూపలేక 
పోయారు. “బానిసగావుండొద్దుః తిరుగుబాటు చేయ్‌! ఇంట్లోభంచి లేచి 
పో; అని ధైర్యంగా బోధించారు. కాని యింట్లోనుంచి లేది బజారున 
పడిన సోదరికి నేటి సమాజంలో గతి ఏమిటి? పెటుబడిదారీ నాగరికత 
లో తక్కిన అన్ని వస్తువులమాదిరిగా అమ్ముడుకావడ మే గదా! తద్వారా 
ఆమె యింకోరకపు. బానిసత్వంలోకి దిగజారి చివికిపోవడమే గదా! 
ఈ విషమావస్థనుంచి ౯ స్పించుకునే మార్గాన్ని చలం రచనలు ఏమాడ్రం 
సూచించవు - ఆదే వాటిలోని ఆరాజకత్వం,. 

భాష, రచనా నై పుణ్యం, శిల్చ౦ దృష్టితో చూ స్టే చలంగారి రచ 
నలు తెలుగు సాహిత్యంలో కధలను ఒక కొ తస్థాయికీ తీసుకుపోయాయి. 

ఇతర తిరుగు బాటు.లు 

జాతీయోద్యమం వెనుక చూపు పట్టిందనీ. నూతన సంసా 

రాన్ని వ్యా _ప్తిజేసి నూతనాంధ్ర జాతిని నృష్టించడంలో సాఫల్యం పొంద 


48 


లేదనీ యిదివరశే తెలియజేసాను. ఎపుడై తే ప్రధానపోకడ పెనుకచూప్పు 
పట్టిందో అపుడే కొన్నిపాక్షిక తిరుగుబాటులుకూడ మొలకెత్తాయి, 


త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కురుక్షేత్ర సంగ్రామం, సూత 
పురాణం వగైరా రచనలు యిలాంటివే. వీరిభాష, కవిత్వ పోకడ 
చక్కగా వుంటుంది. హిందూసాంప్రదాయాలను, బ్రాహ్మణ మతాన్ని నిర 
సించుతూ బయలుదేరిన వీరు రాజకీయంగా జమిందారీ నాయకత్వంలో 
వున్న జస్టిస్‌ పార్టీకి అనుబంధమై పోయారు. అందుచే ప్రజలను ఏమాత్రం 
డ్‌ శేజపరచలేక “పోయారు. వీరు వేనరాజు కథను “ఖూనీ? అనేపేరుతో 
నాటకంగా అభ్యుదయ కరమైన పోకడలో చిత్రించారు. వీరి రచనలలో 
ఎన్నదగిన పాట “వీరగంధము అెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడు.” 

త్రిపురనేని రామస్వామిగారి 'శంబుకవధి, ముద్దు కృష్ణగారి 
'అకశోకంి చలంగారి “సొవి త్రి" వగై రాల్లో, పురాణగాధలనే" మ 
వాటిని కొ త్తదృక్పధంనుంచి చితించారు. వెనుకటి గాధలను తీసుకొ 
కొత్త భావాలను [ప్రచారం చేయడానికి వినియోగించడం యం 
రూసో, విక్షర్‌ హ్యూగోలాంటి వారుకూడా [ప్రారంభంలో చేశారు. కాని 
వారు తరువాత అప్పటి (ప్రజాజీవితాన్ని చిక్రించుతూ కొ త్త పొశ్రలను 
సన్నివేశాలను సృష్టించుకున్నారు. “లేమిజరబుల్స్‌" లాంటి గొప్ప రచ 
నలు చే” గలిగారు, కాని దురదృషవళాత్తు మన తిరుగుబాటుదారులు 
మన పురాణాలలోని మూఢవిశ్వాసాలను తొలగించడానికి కృషిచేళా రే 
గాని కొత్తపాత్రలను సృష్టించుతూ మహాకొవ్యాలను వ్రాయలేకపోయారు, 

ఆందుచే *అళోకం” “సావిత్రి” లాంటి రచనలు (ప్రజలలోని 
ఛాందస భావాలకు వ్యతిరేకతను రెచ్చగొట్టాయేగాని, కొత్తదారి. చూప 
లేశక్రపోయాయి. భర వేగాక [ప్రజలు మహా పతి[వ్రతలుగా గౌరవించే 
సావిత్రి, సీతవంటి పాత్రలకు యముడు, రావణులతో (ప్రేమను సృష్టిం 
చడం (ప్రజలను కొత్త సంసా-_ రింవై ప్ప ఆకర్షించడానికి సరిమైన మార్గ 
ముగాదు. గురజాడ అప్పారావు గారి. లె (కన్యాశుల్కంలో గిరీశం) 
కొత్త పాత్రలను వాస్తవికంగా సృష్టించగలిగితే తమ ఆశయాన్ని నెర 
వేర్చుకునేవారు. 


49 


ఆంధ్రజాతీయ తిరుగుబాటు 


మనం యింతవరకు పెట్టుబడి దారీ నాగరకతపై తిరుగుదాటు 
చూశాము. కుల హెచ్చుతగ్గులకు ఆస్కారమున్న హిందూ సంస్కారం పె 
తిరుగుబాటు చూశాము, జాతీయోద్యమంలో వచ్చిన వెనుక చూపులను 
గమనించాము. 


భారత జాతీయోద్యమంలో ముఖ్యభాగమైన గాంధిజం పరిశ్రమ 
లకు వ్యతిరేకం. హిందూస్టానీని జాతీయ భాషగా తెలుగుదేశంలో విరి 
విగా ప్రచారం చేస్తూంది. పరిశ్రమలే పెంపొందని తెలుగు దేశంలో 
వొటిని వద్దని [పబారం చేయడం, చేతిపరిశ్రమలను పట్టుకు (వైలాడమని 
ఉద్భోధించడం ఒక తిరుగుబాటుకు కారణమయింది. ఇది ముఖ్యంగా 
(శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి రచనలలో కన్చించుతుంది. 


శాస్త్రిగారి కధలు, నాటకౌలు, నవలలు (వ్రాసారు. వీరి రచనలలో 
తెలుగుదనం వుట్టిపడుతుంది. సంభాషణలు (కొట్ట వచ్చినట్లు పదునుగా 
వుంటాయి, హిందీ, తెలుగుకు అపచారం చేస్తుందనీ, వాటినుంచి లాభం 
పొందుతున్న గుజరాతీలు-మార్వాడీలు పరిశ్రమలు వద్దని (ప్రచారం 
చేయడం, పరిశ్రమలేని తెలుగు దేశస్థులు ఆ మాటలను వల్లి చడం 
ఘారమనీ ఉత్తర దేశవాసుల వేషభాషలు మనవాళ్ల అనుకరించడంవల్లి 
తెనుగుతనానికి ఆంధ్ర జాతీయతకు న నష్టం వాటిల్లుతూందని వారు ఎలు 
గొర్తి చాటుతున్నారు. సంఘసంస్కార ఆకయాలోకో వితంతువుల కష్టా 
లను గురించిన కథలను శాస్త్రిగారు మొదట్లో వ్రాసారు. ఆంధ్రజాతీయ 
వాదం భుజానవేసుకున్నాక శాస్త్రిగారు మన ప్రాచీన కళలను రక్షించాలనే 
ఆవేశంలో వేళ్యావాటికలను సమర్థించే స్థితి! దిగజారారు. అందుచే శాస్త్రీ 
గారి రచనలలో గాంధీజంలోని లోటులను సూచించినా, ఆంధ్రజాతీయ 
ఆహాంకారంకూడ ప్రస్సుట మవుతుంది. 


విశ్వనాధ సత్యనారాయణగారు నూతన సాహిత్యరూపా లన్నిటి 
లోనూ రచనలు సాగించారు. పాటలు, పద్యాలు, కధలు,. ' నవలలు 


క 


వాయటంలో చేయితిరిగిన దిట్ట. కాని ఆధునికసా హైత్యరూపాలన్నిటినీ 
విశ్వనాధ సత్యనారాయణగారు వెనుకచూపుకే వినియోగించారు. “వేయి 
పడగలు అ నవలలో వర్ణాశ్రమ ధర్మాలను జమిందారీ సమాజాన్ని, 
పునఃప్రకిష్టించాల నే భావం ద్యోతకమవుంది. వీరేశలింగంగారు మొదలు 
కొని ఆంధ్రజాతి సాధించిన అభివృద్ధి ఉన్నత సంస్కారంకాదనీ, 
పూర్వమే జొన్నత్యంగా వుండేవారీమనీ అంటారు. పొళ్చ్ళాత్య నాగరిక 
తకు అలవాటుపడి చెడుతున్నామంటారు. ఆధునిక నాగరికత సరికాదని 
బుజువు చేయడానికి అసహజమైన సన్ని వేశాలను కల్పించి “చెలియలి 
కట్టి అనే నవలను వ్రాసారు. "వీరి రచనలను పరిశీలనాదృష్టితో చూస్తే 
వీరు మన నాగరికతను కరుడు గట్టిన జమిందారీ .పంథావే పు తీసుకు 
పోవాలని కోరుతున్నారనీ శేట కెల్ల మవుతుంది, పొందూజాతీయ దుర 
హంకారం (పస్ఫుటమవుతు౦ది. 


నవ్యసాహిత్య పరిషత్తు 


నవ్యసాహిత్య పరిషత్తువారు వ్యవహారిక భాషావాదాన్ని (ప్రచారం 
చేశారు. వ్యావహారికభాషలో రచనలు సాగించే వారికి ప్రోత్సాహ 
మిచ్చారు. భాషను (ప్రజల దగ్గరకు తీసుకుపోవడానికి కృషి చేశారు, 


భావకవిత్వం (లిరిక్‌ పొయిట్రీ)లో కొన్ని కావ్యాలు వచ్చాయి. 
మధ్యతరగతి ప్రజాజీవితాన్ని ఆధారం చేసుకొని కథావాజ్బయం వచ్చింది. 
దువ్వూరి రామిరెడ్డిగారి “కృషీవలుడు” “కర్షకుడు, అనే కావ్యాలలో 
రైతుల జీవితాన్ని చీత్రించారు. నండూరి సుభ్భారావుగారి “ఎంకి టో 
కూడా మధురంగా వ్రాయబడిన పాటలు. కొని వీటిలో పల్లెటూళ్ళను పొడి 
పంటలతో వర్ధిల్లి స్వర్గంగాను రై రె తులను శాంతిసుఖా లనుభవించేవారిగాను 
చిత్రించారు. అంశకేగావి, రె తుల కష్టనిమారాలను, సల్లెలలోని ఇబ్బందు 
లను సహజంగా చిశ్రించలేదు. బ స్త్రీల గందరగోళంతో బాధపడేవాడు, 
తన వూహల్లో పల్లెలు, న్వర్షసీమలని ) చిత్రించుకు నే భ్రమలేగాని వాస్తవిక 
చిత్రంకాదు. ఏమైనా రై తుల జీవితాన్ని సామాన్య ప్రజల జీవితాన్ని 


నీ 


1 


చిత్రించడానికి జరిగిన మొదటి అభ్యుదయకరమైన (ప్రయత్నాలు అవి, 
జాషువాగారి గబ్బిలము, స్వప్నగాథ, కాందిశీకుడు అనే కావ్యాలుకూడ 
అభ్యుదయ కరమైన రచనలు 


జాతీయవాద యుగంలో ఆంధ్రసాహిత్య రంగంలో ఒకముఖ్య 
మైన బలహీనత కన్సించుతుంది, ఈ యుగంలో పరిశ్రమలు, ఆర్థిక 
జీవితం కుంటుపడ్డాయని చెప్పాను. సాహిత్యరంగంలో కూడ ప్పస్తక 
(పకటన అమ్మకం విషయమై చెప్పుకోతగ్గ నిర్మాణాత్మక మైన కషి 
జరుగలేదు అంతకుపూర్వపు యుగంవారై నా వీరేశలింగం, చిఆకమ తః 
విజ్ఞానచం ద్రిక వగరా వారి పున సకాల చేలకా అది అచ్చు అయ్యేవి ఖర్చు 
అయ్యేవి రచయత కు భు “క్రిగడిచేది. ఆదర ణవుం డేది. జాతీయవాద 
యుగంలో ఆంధ్ర సాహిత్యరంగంలో యిది పూర్తిగా దెబ్బతింది. 
వెయ్యిపు స్తకాలు అచ్చువేసి అమ్ముకో గలిగితే గొప్పవిశేషం. రచయితలు 
భు కే అవస్థలుపడే స్టితిలోవున్నారు. సాహిత్యం (పజాసామాన్యంలోకి 
విరివిగా వెళ్ళలేదు. దీనికి కొంత బాధ్యత కవుల పెకూడా వుంది, తమ 
రచనలను దర్జాగా అచ్చువేసి హెచ్చుఖరీదులు -పడితేగాని అవి విలు 
వైనవని ఎంచీరనే (భమ వారికుంది. అందువలన రచయిత ఏమీ 
సంపాదించనూ లేదు. రచనలు (ప్రజాసామాన్యంలోకి విరివిగా |ప్రాశనూ 
లేదు. 


జాతీయవాదయు గంలో మన సాహిత్యంలో యింకో వెలితికూడ 
కన్పించుతుంది. ఆంధ్ర ప్రజాజీవితాన్ని సహ జంగాను, వా స్తవికద్భష్టి. 
తోను సమగ్రంగాను చిత్రించే నవలలు తగినన్నిరాలేదు. దీనివల్లనే 
పునర్వికాసయుగానికి. ప్రజాయుగానికి మధ్య మన సాహిత్యంలో పెద్ద 
అథాతం కనబడుతుంది, 

ఉదాహరణకు బెంగాలీ, పాండీ సాహిత్యాలను పరికించండి, 
టాగోరు తరువాత జాతీయవాద యుగంలో శరశ్చంద్ర ఛటర్జీ బుద్ధదేవ 


బోసు మొదలై నవారు బెంగాలీ సాహిత్యాన్ని ఎంతో ముందుకు తీసుక 
పోయారు. ఆవిధంగా వారు రాబోవు ప్రజాయుగానికి బలమైన పునాదులు 


"రెడి, 


చేశారు. ఆలాంటి పునాదులు ఆంధ్రసాహిత్య రంగంలో మనకు కన్పిం 
చవు, ఆం[ధ దేశంలో ఆర్థిక జీవితంలో వచ్చినలో కే ఆంధ్ర సాహిత్య 
రంగంలో హూడ ప్రతిబింబించింది. 


ప్రజాయుగ ౦ 


1930-25 నుధ్యకాలం ప్రపంచమంతా ఆర్థిక సంకోభం ఆవరిం 
చింది. మొదటి ప్రపంచ సం[గ్రామంలో "పెట్టుబడిదారీ నాగరికతపై 
విశ్వాసం సశలి-దని చెప్పాను, ఈ న. సంకోభంలో ఈ నాగరికత 
పై ఏ నద్మాక మే పోయింది. ఆరి క సోన నిరుద్యోగ సమస్య లేని 
సోస్టలిస్టు ప్రపంచం (సోవియట్‌ యూనియన్‌) వై వెపు ప్రజలంతా చూడ 
సొ;?ారు. 

మస ఆంధ్రదేశంలో 1980.98 శాసనోల్ల ంఘనోద్యమం విఫలమ 

యింది. సత్యాగహులుగా జై ళ్ళకు పోయిన యువకులకు ఉ తరదేశ 

విష్ణవకారుంతో సంబంధా లేర్చద్దాయి మార్కు, లెనిన్‌ రచనలను 

యూరోపియన్‌ చ సన్నగ గర కి పాట్కి న్‌, ఏమిలీజోలా, 

హ్యుగో, డస్టవొస్కీ. మొదలైన వారి రచనలను చదివారు. సోషలిస్టు 

భావాలతో బయటకి వచ్చారు, జ కుకూలీ (ప్రజాపుద్యమాల నిర్మాణానికి 
పూనుకున్నారు, 

వీటి ప్రాబల్యం మన రచయితల పై (ప్రతిబింబించింది. (శ్రీరంగం 
(శ్రీనివానరావుగారు తన “మరో ప్రపంచం” గీతంతో (ప్రజాసాహిత్యానికి 
నాందీ ప్రస్తావన చేశారు. 


“ మరో ప్రపంచం, మరో ప్రపంచం 
మరో ప్రపంచం పిలిచింది... 
పదండి పోదాం వినబడ లేదా 
మరో ప్రపంచపు జలపాతం ? 
కనపడలేదా మరో ప్రపంచపు 
కణకణనుండే (శ్రేతాగ్ని ? 


7] కరీ 


ఎగిరి ఎగిరి పడుతున్నవి 
ఎనభై లక్షల మేరువులు 

తిరిగి తిరిగి తిరిగి సము[దాళ్‌ 
జల(ప్రళయ నాట్యం చేస్తున్నవి. 


“ సలసలకాగే చమురా? కాదిది, 
ఉష్ణర క్త కాసారం 
శివసముద్రమూ నయాగరావలె 
ఉరకండీ, ఉరకండీ ముందుకు:.... 


మరో పపంచం... 


“ (బతుకు కలి పనికిమాలి 
శనిదేవత రథచక్రపు 
టిరునులలో బడి నలిగిన 
దీనులారా!: పీనులార।ః 


కూడులేని గూడులేని 
సకుళారః భితులారః.... 
హాతాకులై 

ఏడువ కండేడువకండి! 


మీర క్షం కలగి కలగి 

మీ పేగులు కనలి కనలి.... 
ఏడువ కండేడువకండి! 
వస్తున్నా యొస్తున్నాయి 
జగన్నాథ రధిచకా 
లొస్తున్నా యొస్తున్నాయి పప 
సింహాచలం హిమాచలం 
వింఢ్యాచలం సంధ్యాచలం 


మహానగా లెగురుతున్నాయి! 
మహారథం కదులుతున్న ది! 


“ఆది విలయం 
అది సమరం 
ఆటోఇటో తెగిసోతుంది:!.... 


న్‌ స్వాతంత్ర్యం, సమభావం 
సౌ(భ్రాత్రం, ఫౌహోరం 
(త 
పునాదులై యిళ్ళులేచి 
జనావళికి శుభంహూచి 
శాంతి కౌంతి కౌంతి కౌంతి 
జగమంతా జయిస్తుంది 


=జగన్నాథ రధచ కాలు. 


వాసిరెడ్డి నాగేశ్వశత్రావు అను రెల్వే కార్మికునిచే వ్రాయబడిన 
“కూలోడ” పాట కష్టజీవు లందరిని ఉ శ్తేజ పరిచింది. అలాగే శెట్టిపల్లి 
వెంకటరత్నంగారి “ఆగునా జీనాలు సాగునా లోకొలు" గరిమెళ్ళ సళ్ళ 
నారాయణగారి “అన్యాయ కాలంబు దాపురించిం దిపుడు అందరము 
మేలుకోవాలండి” లోకనాధంగారి “రైతుకూలీ లేకమైతే కూటికి తరుగే 
మిరా” రైతాంగాన్ని మేల్కొలిపాయి. 


ప్రజావుద్యమాలనుంచి ఉత్సాహం సొందిన అనేకమంది యువక 
రచయిత్తలు ముందుకు వస్తున్నారు. (ప్రజల కష్టనిష్టరాలను తెలుపుతూ 
గీతాలు, గేయాలు (వాస్తున్నారు. (ప్రజలు వాటిని సరివిగా చదువుతున్నారు, 
పుస్తక ప్రచురణకూడ మరల క్రమంగా ఎక్కువయే సూచనలు కనబడు 
తున్నాయి. 

1989లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. (ప్రపంచానికీ 
ఫాసిస్టుపమాదం వచ్చింది, జపానువాళ్ళు మన దేశంలో పళ అవటం; 
కాకినాడలపై బాంబులు వేళోరు.. బెంగాలుకరువు వార్తలు, రాయలసీమ 


ర్‌ 


విశాఖ కరువు దృశ్యాలు ప్రజాసేవకుల హృదయాలను కరిగించాయి. 
గేయాలు, పాటలు, నాటకాలు వగైరా బయలుదేరాయి. ప్రాచీన ఆంధ్ర 
కళారూపాలన్నిటిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి. నామ 
మాత్రంగా వున్న బుర్రకథలు, జముకుల కధ, వీధి భాగోతాలను పునరుద్ర 
రించారు. (ప్రస్తుత సమస్యలను తీసికొని రచన సాగుతుంది, గాయకులు 
వైజ్ఞానిక దళాలు వీటిని (సజలకు [ప్రదర్శించుతున్నారు. వీటినిచూచి లక్షల 
కొలది తెలుగుప్రజలు ఉ 'త్రీజం పొ. దుతున్నారు. కొనకళ్ళ వెంకటరత్నం, 
నాజర్‌, సుంకర సత్యనారాయణ కోగంటి గోపాలకృష్ణయ్య మొదలైన 
వారు వ్రాసిన రచనలను ప్రదర్శనాలను ప్రజలు ఆదరించుతున్నారు. 


ప తొలిమబ్బు మెరసెరా తొలకరి కురిసెరా!' 


దుక్కు.లుదున్న వేమిరా రైతా, ర తా! 

నడుము బిగంచరా నాగలి సట్టరా 

సాగును మొదలు పెట్టరా | రైతా, రైతా!" 
కోగంటి 


“కరువు వచ్చింది. (గ్రాదుజీవితం విచ్చిన్న మయిపోయింది. ఇష 
ఇళ్ళనూ వాకిళ్ళనూ విడిచి. కుటుంబాలకు కుటుంబాలు త౧ండికో 
పట్నాల కెగద్రాకారు. ఈ దృళ్యాన్ని కని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి? 


58... 


“ వెళ్ళిపోదామా? మామ 


వెళ్ళిపోదమ పట్నవాసపు 
కుళ్ళు వీధుల లోబడి = 
ఈన మోపై వున్న పైరులు 
ఎటిమున్క_ల పాలుజేసి 
కొంప గోడీ విడిచి పజుడు 
కూటికై వూరేగవలెరా 
ఒడలు పెంచిన గడమీదే 
ఒరిగిపొయే రాతొలేదో / 


ఊరుగాని ఊరులో చితి 
సేర్చుకొమ్మని నుదుటి |వాలో !....” 
కొ నకళ్ళ వెంకటరత్నం 
ఈనాడు మన ప్రజల కర్తవ్యాన్ని గురించి కవి చేస్తున్న ప్రబోధం 
చూడండి? 


“ చేయెత్తి డై జై కొట్టు తెలుగోడా! 
గతమెంతో ఘనకీ ర్త గలవోడా! 
సొటిలేనిజాతి ఓట మెరుగని జాతి 
నివురుగప్పీ నేడు నిదురపోతుండాది 
జై కొట్టి మేలొ.ల్సు తెలుగోడా! 
గతమెంతో ఘనకీ_ ర్తి గలవోడా | 


శ్రీకృష్ణ 
కవి (ప్రకృతిలో లీనమైపోతున్నాడు. (ప్రకృతికూడా ప్రజాసేవ 
చేస్తున న్నది, చూడంది పంటచేను రై తుతో చెబుతుంది. 
“ పచ్చపచ్చగ పెరిగి నండి ఒరిగున్నాను 
(ప్రజకు నన్నందిచరావా, ఓరైెత, 
పళయమౌ కరువాపటే వా?” 
సుంకర మ వట 


అధి వా స్తవికత 


క్రిందటి యా ద్ధానంతరం వచ్చిన పూక ఫోకడలలో సర్రియ 
లిజం ఒకటని యిదినరశే చెప్పాను. సర్రియలిస్టులు పెట్టుబడిదారీ నాగరి 
కతపై ఏవగింపువల్ల పూర్వ నియమాలన్నిటినీ తోనివేశారు. యూరసష్ప 
లో పేరు ఏనియమాలూ లేని బ్లాంక్‌ వర్చు వ్రాయసాగారు. తమకు తోచిన 
భావాలను ఒక క్రమంలో వుంచడానికి కూడ ప్రయత్నించక పోవడమే. 
అధి వొస్తవికతని వీరివాదన, 


ర్‌ 


తెలుగుదేశంలో (శ్రీరంగం శ్రీనివాసరావు, నారాయణ బాబుగార్లు 
అధి వాస్తవిక రచనలుసాగించారు. కాని యివి (పజామోదాన్ని పొందడం 
లేదు. “మరో పపంచం” లాంటి శ్రీథ్రీ గేయాలను మెచ్చుకొన్న (సజలే 
ఆ (శ్రీశ్రీ వ్రాసిన అథివా'స్తవిక రచనలను మెచ్చుకోడం లేదు. వాటి 
భావాలేమిటో నాకుకూడ బోధపడలేదు. 


అధివా స్టవికత సీరుతో మళ్ళీ భావరహిత మైన శబ్దాడంబిరం 
కొరకు (ప్రయత్నాలు అ డ్రిల్లు = జరుగుతున్నాయి. ఉదాహరణకు 
చూడండి. 


తురాయి కంపే 
ఆకురాయి కంపే 
కీచురాయి కంపే 
హిమాంళురాయి గొప్పవాడు 


మన మనస్సులో అనేక ఆలోచనలు పుడుతుంటాయి. వాటికొక 
క్రమముండదు; నియమంగానూ ఉండవు. కొని మనము ఆ భావాలను 
బయటికి చెప్పము. మాట్లాడవలసివస్తేనే మన ఆలోచనలను [క్రమపద్దతిలో 
"పెడతాము, వ్రాయవల సీవస్తే సే యింకా బాగా సరిదిద్దుకుంటాము. బుర్ర 
లోకి వచ్చిన ఆలోచనలన్నిటినీ మాట్లాడినా, వ్రాసినా మతిపోయిందని 
ఆకేపించుకారు. 


- అల్లాగే అథీవా స్తవిక రచయితలు కూడ తమ భావాలను ఒక ' 
(క్రమపర్ధతిని నంస్కరించుకోవాలి. పొతనియమాలు పనికిరావనుకుం పే 
గురజాడ అప్పారావుగారు “ముత్యాలసరాలు" అను కొత్త పాత్రాభంద 
స్పును, సృష్టించుకొన్న ప్లే వారుకూడ తాము కొ త్తరకపు నియమాలను, 
రెమ్సు సృష్టించుకో వచ్చు, ఉదాహరణకు:= 


యూరప్పలో మొదట్లో సర్రియలిస్టులు బ్లాంకువర్సులో మాత్రమే 
రాసేవారు, లిరిక్‌పొయిట్రీ రాయడంకూడ్‌ సం కెళ్లకు కట్టుబడ ఓ మే అను 
క్‌నవారుట కొని వారిలో చాలమంది ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో 


rw 


ప్రజలను ఉద్భోదించవలసి వచ్చేటప్పటికి లిరిక్స్‌ రాయవలసి వచ్చింది. 
పాతఅభిప్రాయాలను మార్చుకొని గేయాలను రాస్తున్నారు. మన తెలుగు 
దేశంలోని స్మర్రియలిస్టు మిత్రులుకూడ అనుభవాన్ని బట్టి ప్రజామోదాన్ని 
పొందే రచనలకు పూనుకుంటారని ఆశించుతాను, 


రచయితల కకశోపాసకుల కర్తవ్యం 


పూర్వకాలంలో పండితులు పురాణాన్ని చదివి ఆర్ధంచెప్పి, ప్రజా 
సామన్యానికి విజ్ఞానాన్ని ఎలా ఆందజేసేవారో అలా ఇపుడు కళోపాస 
కులు బుర్రకథలు, జముకల కధలు, నాటికలు, నాటకాలు సమిష్టిగానాలు 
వగైరా ప్రదర్శనలర్వారా ప్రజలకు సాహిత్యాన్ని అందజేస్తున్నారు. 


(పజావుద్యమాలనుం౮చి వచ్చిన రచయితలకు జీవితానుభవం వుండి; 
కాని సాహిత్య విజ్ఞానం తగినంతలేదు. అందుచేత నూతన రచయితలు 
(వాస్తున్నవాటిలో వున్న లోపాలను సరిదిద్దటానికి అనుభవజ్ఞులు సాయం 
చేయాలి. (ప్రజా జీవితాన్ని చిత్రించే గేయాలను, బుర్రకథలను, హరికథ 
లను వాసేబాధ్యత అభ్యుదయ రచయితలది. వాటిని ప్రదర్శనాలద్వారా 
ప్రజలలోకి తీసుకుపోయి (పజావిజ్ఞానాన్ని అభివృద్ధిచే సే బాధ్యత కళో 
పొాసకులది. 

తెలుగు ప్రజలలో నూటికి 16 మంది మాత్రమే నేటికీ చదువ 
గలరు. రాయలసీమలోనూ, ' తెలంగాణాలోనూ యింకా వెనుకబడి 
వున్నారు. ఇంకా (ప్రజలలో కులమత భేదాలు, మూఢ విశ్వాసాలు 
వున్నాయి, నవ్యాంధ్ర జాతీయ వికాసానికి మూలపురుషు లయిన వీరేళ 
లింగంగారు తమ అంతిమ సందేశంలో యిలా కోరారు. “అజ్ఞానంలో, 
అమాయకత్వంలో జీ?త సంస్కారంలేని ప్రజాసామాన్యానీకి విద్య, 
విజ్ఞానం, సమానత్వం, సంస్కారము కలిగించడానికి కృషి చేయాలని 
కోరుతున్నాను” అన్నారు. 

మనందరి ఆశయమదే. అందుకొరకు రచయితలు, కళోపాస 
కులు, మేధావులు కృషిచేయాలి. 


క్రి 


ఆంధ్రప్రజా జీవితాన్ని వాస్తవికదృష్పితో చిత్రించే నవలలు తగి 
నన్ని మనకులేవు, అభ్యుదయ రచయితలు అందుకో కృషిచేయాలి, 


తెలుగు జాతీయ కళొరూపొలను పునరుద్దరించడానికి, నూతన 
కళారూపాలను .రూపొందించడాని కి, తీర్చిదిద్దుకో డానికి గాయకులు, 
చిత్రకారులు, నటులు నర్తకులు వ్యగెరా కళాకొరులందరూ దీతవహిం 


చాలి, 


అపుడే జొతీయవికాసా న్ని, సంస్కృతిని పింపొందించుకో 
గలుగుతాము, నూత నాం[ధ్రజూతి ని దిలప్‌ oa చేసుకోగలుగుతాయు. 


[1948 అక్టోబరులో ప్రకటిత మైన అభ్యుదయ సంచిక 1 నంచి] 


60 


తెలుగుతల్లి హ దయా వేదనలు 


1946లో ఆంధ్రజాతి మాతృభూమిలో భాగమైన తెలంగాణములో 
రజాకారదుండగాలు (ప్రారంభమయ్యాయి, ఆకునూరు, మాచి రెడ్డిపల్లి 
(గ్రామాలలో భర్తలను చెట్లకు కట్టి ఆడపడుచులను నై జాంపోలీసులు 
అవమానించారు. ఈ అమానుష “చర్యలకు తెలుగు 'ప్రజాహృదయం 
దద్దరిల్లింది, ఆంధ్రజాతి ఆంతా ఎకకంఠంతో రాక్షసచర్యలను ఖండిం 
చింది, 


నాటిమంచి నేటికి ఐదేండ్లకు పైగా గడచిపోయాయి. ఈ కౌలం 
ఆంధ్రజాతి జీవితంతో చరిత్రాత్మక మైనది, నైజాం నవాబు ముష్కర 
పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగం వీరోచితంగా పోరా 
డింది, వీరతెలంగాణాకు శాయశక్తుల తోడ్పడటానికి ఆం (ధప్రజానీకం 
కృషిచేసింది, నై జాం నవాబును రక్షించడానికి పూనుకున్న ప్రతీఘాతక 
కక్తులతో ఢీకొని వేలకొలది ప్రజలు నేలకొరిగారు. తెలుగు వీరుల 
రక్తంతో. ఆంధ్రభూమి పునీకమయింది. మనప్రజల త్యాగాలతోనూ, 
మనవీరుల రక్తంతోను నవ్యాంధ్ర జాతి చరిత్ర నిర్మించబిడుతున్న 
కొలమిది, 


తెలుగుతల్లి హృదయవేదనలను, (ప్రజల వీరగాధలను చిత్రిం 
చుతూ రచనలు వ్రాయడానికి, |వ్రాసినవాటిని ప్రకటించడానికి అనేక 
ఇబ్బందులు వున్నాయి. ఐనస్సటికీ అనేక పాటలు, గీతాలు, జనపదాలు, 
బుర్రకధలు వగైరా మనకవృలచే రోచింపబడ్డాయి, ప్రజాసామాన్యంలో 
నుంచి అనేకమంది కొ త్తకవులు ఉత్సన్న మయ్యారు. 


8] 61 


65 ర్‌ 99 
ఖబడ్డార్‌ ప ఖబడ్డార్‌ వై జాం పాదుషా బా 


ఆంటూ ఆంధ్రజాతి శత్రువయిన నైజాం నవాబును “హెచ్చరిక 
చేస్తూ సోమసుందర్‌ వ్రాసినపాట మన చెవులలో యింకా ప్రతిధ్యనిం 
చుతూవుంది, సుంకర సత్యనారాయణ (వ్రాసిన సీతారామరాజు బుర్రకథ 
(గామగ్రామాన ఆంధ్రప్పత్రుని వీరగాథను వినిపించి ప్రజానీకంలో జాతీ 
యాభిమానాన్ని నూరి పోసింది, 


సుంకర, వాసిరెడ్డిభాస్క-రరావులు రచించిన “మాభూమి” 
నాటకం తెలంగాణా రైతులు భూమికొరకు సాగించిన విప్రవ పోరాటాన్ని 
చిత్రించి, ముక్కోటి ఆంధ్ర[పప్రజల మెప్పును బడసింది, (పజాశ కుల 
విజ్బృంభణను వీరోచిత పోరాటలను వర్ణించుతూ 1848 వరకు అనేక 
పాటలు, గీతాలు, కధలు రచింపబడ్డాయి అనేకమంది (ప్రజాకవులు 
సొహిత్య రంగంలో ప్రవేశించి సూటీగా జీవిత సమస్యలను తమ రచన 
లలో (ప్రతిబింబించ సాగారు, 


ఇంతలో నైజాం నవాబుతో లాలూచి అయిన ఇండియా ప్రభుత్వం 
తెలంగాణా రై తాంగానికి తోడ్చడుతున్న ఆంధ్ర।పజానీక మంతటిపెనా 
దమననీతి ప్రారంభించింది. సుంకర, వాసిరెక్టిలాంటి కవులను, నాజర్‌, 
మాచినేనిలాంటి గాయకులను సైతం హింసించడం (ప్రారంభించింది. 
నైజాం = నెహూ9ల మిలాఖత్‌ వలన తెలుగుభూమి యంతటా మధ్య 
యుగపు రాక్షస పరిపాలన అమల్లోకి వచ్చింది. 


తెలంగాణాలోని అజ్ఞాత కవి ఒకరు అప్పటి పరిస్థితులను ఎలా 
వర్ణించారో ఏనండి, 
*వదురా మనకొదురా రె తన్నా, కాం(గెసు రాజ్యం 
ది ది ఈ 
వదురా అసలొదు కూలన్నా! 
(a లు 
గద్దె లెక్కియు (ప్రజల నణచగా 
'శద్ది పేరుతో దాడిజేతురు ॥వద్దురా॥ 


6a 


రక్క_సుడు నై జాం రాజన్నా 
రజాకార్ల పంపి హత్యలకు దిగెనన్నా 
మొక్కవోని ధై ర్యముతో మనమొక్క_మె నైజాం 
కుక్క_లా నెదిరించుతుంచే 
నెహూ (పభువన్నా నవాబు కండగను 
సేనలను పంపి సాయపడె నన్నా ॥వద్దురా॥ 


ఈ విషయాన్నే తెలంగాణ రైతాంగంలో (ప్రచారంలో వున్న 
మరొకపాట ఎలా చిత్రించుతుందో చూడండి. 


ప్రజల రాబందళ్లై పీడించు నై జాము 
పాపిపాలన నిలుపబయలు దేరింది ॥ 
కుళ్ళు గబ్బెక్కి యు కూలిపోతున్నట్టి. 
జమిందారీ పద్దతికి జీవగడ్డదిరా 
ఆంగైజులోవున్న కాంగ్రెసు సర్కారు 
మేడిపండుర బాబు మేకవన్నె మొకము ॥ 


ప్రజాకవిత్వ౦ 

ఈ పాటలు గెరిల్లా (ప్రాంతాలలో ప్రత్యక్షంగా (ప్రజలతో పాటు 
ఇడుములు పడుతూవుస్న (ప్రజాకవుల సూటిగా వ్రాసినవి, ఈ కవులలో 
కొందరికి చదువై నా సరిగారాదు. ఐనప్పటికీ (ప్రజా హృదయాన్ని. 
సూటిగా (పతివింభించ గలిగారు. 

“నె జాం సర్కారోడ: నాకొడకా” అంటూ తెలంగాణా (గామా 
లలో మార్మోగిన పాట చాలా పత్రికలలో యిదివరకే ప్రకటించబడింది. 

ఈ ప్రజాకవుల విశిష్టత ఎమంతే వీరు ప్రజలనుద్దేశించి వారి శత్రువు 

లను ఉద్దేశించి సూటీగా చెప్పుతారు, 

కేనెపూ సిన కత్రి నెహురయ్యా 

తెలిసింది నీరూపు నెహురయ్యా” 


(రీ 


అని పాడుతూం పే సైన్యాల దుర్మార్గాన్ని ప్రత్యక్షంగా అనుభ 

వించుతున్న (ప్రజాహృదయం ఎలా పుస్సాంగుతుందో వేరుగా 

చెప్పాలా? ఇంకోపాటలో ఒక అజ్ఞాతకవి కాం|గెసును వుద్దేశించి యిలా 
అంటున్నాడు, 


+ తెలిసింది తెలిసింది అసలైన రూపు 
తెలిసింది కోం(గైసు సిసలై లైనరూపు శ 
తిండి దొంగలబిట్టి చెండుతానన్నావు j 
ధనిక దోపిడిదార్ల తరుముతానన్నావు 
దున్నేవానిదే భూమి "అన్నావు ఆనాడు 
గద్దెక్కి మాగొాంతు కొరుక వచ్చావా? 
ఆవృకోలు తొడిగినావా ఓ పలిమామా॥” 


మీరంగు తెలిసిపోయింది సుమా? అని తెలుపుతూ ప్రజాకవి 
కౌంటగెసు (ప్రభుత్వాన్ని వుద్దేశించి ఏమంటున్నాడో వినరోడి! 


Ee బందునర్గాల నిజరూపుగన్నాము 
సీ చిలుక పలుకులా మోసాన్ని విన్నాము. 
భయములేదోయి మాకు బహురూప గారిడీ 
వినవోయి తుదిమాట ధనజాతి పెన్నిధీ ” 


మోసాన్ని తెలిసికొని చైతన్యవంతులై న (లన హూనం 
దుర్మార్గాన్ని యింక సహించరని తేటతెల్లం చేస్తున్నాడు: ? 


అ పొట్టగాలే 'పేదలపుట్ట సగిలిందచోయ్‌ 
సెనుబాము "పై చలినీమ లెగబడ్డాయ్‌ 
తెలుగుప్రజల ంత తెగించి నిలచారు 


“ తెస్తాము స్వర్గాన్ని తెస్తాము విశాలాంధ్ర 
దేళసాఖ్యంప రాజ్యాన్ని- - చూస్తా మోయ్‌ః” 


64 


అని ప్రజలపై పూర్థి నమ్మకంతో, భవిష్యత్తుపై సంపూర్ణమైన 
విశ్వాసంతో (ప్రజాకవి ఎలుగే త్రి చాటుతున్నాడు. తెలంగాణా ప్రజల 
ఆత్మ విశ్వాసాన్ని తెలిపే మరోపఫాట వినండి, 


“ తెలుగుతల్లి బిడ్డలం = తెలంగాణ వీరులం 
మాతృదేశ ము కికొరకు మనం కదిలినాం 
వెట్టి పనులు కట్టిన పెట్టి జదిర్ద స్తీ నెగురగొట్టి 
స్వేఛ్చగాను ద్రతుకుకొరకు ఐక్యమై నిలచెదాం వ 


తరతరాలనుండి మేము సాగుచేయ భూమినంత 
లాగుకున్న దేశముఖుల సాగనంప దలచినాం 
తెల్ల దొరల పెద్దతొ త్తు ఘనుడనే (పభువునంచు 
సంపుగాక మిలటరీని _ చంపలేదు మాదుళ క్తి 
కరకు నిజాంతోను కలసి = కటికి దొరలునాడు 
చీల్చినారు తెలుగుభూమి _ చేర్చవలెను ఒకటిగా.” 


ఈ పాటలో తెలంగాణా ప్రజల తక్షణాశయం న్య క్రమవడమే 
గాక “చీల్చినారు తెలుగుభూమి = చేర్చవలెను ఒకటిగా” అనే పదంలో 
ఆంధ్ర జాతీయ వాంఛను సూటిగా తెలుపుతోంది. జాతీయ కర్తవ్యాన్ని 
(ప్రబోధించుతోంది. 


సిందాజలి౦ - (అన్యాపదెశం) 
ఐతే ఆరోజుల్లో గెరిల్లా ప్రాంతాలలోని ప్రజాకవులు సూటిగా 
చెప్పినట్లుగా ఇతరచోట్ల వున్న కవులకు (ప్రజా హృదయాన్ని సూటిగా 
వ్యరి కీకరించడం సాధ్యపడదు. ప్రజావెల్లువ తో ప్రత్యక్ష సందింధం బేక 
పోవడం ఫస? సూటిగా (వా_పై (ప్రకటించే అవకాశం వుండదనే 
బాధ, (ప్రభుత్వం నిషేదించుతుందనే భయం మరొకవైపు రచయితలను 
చికాకు పరుస్తుంది. అందుచేత ఆన్యాపదేశంగా వ్రాసే పద్ధతిని (సింబా 


లిజం) చాలామంది కవులు అవలంబించారు. 
65 


ఆరుద వ్రాసిన “త్వమేవాహం” ఆలాంటిదే. ఐతే యీకావ్యంలో 
“ఆరుద్ర” విపరీత రీపులు, డొంకతిరుగుడు పద్దతులు అవలంబించినం 
దున సామాన్యులకు అర్ధం గాకుండా పోయినప్పటికీ ఈ కొవ్యంలోకూడ 
(ప్రజలను ఉత్సాహపరచే" కొన్ని ఘట్టాలు వున్నాయి. 


“పర్వదశి అనే గేయంలో 1948.50 నాటి తెలంగాణా పరిస్థితు 
లను దృష్టిలో వుంచుకొని యిలా ఆవేదన వెల్లడించారు, 


“ టైయన్‌లో ట్రైన్‌ గన్‌ 
రెయిన్‌లా ఆలోచనల (యిన్‌ 
స్సయినల్‌ కౌర్చులో స్పెయిన్‌ 
గ్లూమీ తిమిరాలు చెరిషించి 
సైతాన్‌ మనల్ని పరిషించునపుడు 
నిర్వేదనా పవనాలు వర్షించు 
సింతటిక్‌ చింతను ధరించుకవి ” 


ఈ రచనలో అన్యభాషాపదాలు ఎక్కువగా వుండటం వల్లను, 
మెలికలు తిరిగి నమాటల్లో అన్యాపదేశంగా చెప్పినందువల్ల నూ రచనలోని 
గాంభీర్యాన్ని సామాన్య తెలుగుపాఠకుడు పూర్తిగా అవగాహన చేసుకో 
లేడు. ఐనప్పటికీ “సెతాన్‌ మనల్ని పరిషించునపుడు, నిర్వేదనాపవ 

నాలు వర్షించు, సింతటిక్‌ చింతను ధరించుకవి” అనే మాటలు పొఠ 
కుని హృదయాన్ని కదలించుకాయనడంలో సందేహం లేదు. 


“ చెయిన్సులో మగాళ్ల 
చెరచబడ్డ ఆడవాళ్ళు 
చదప్పరుగులు 
మదమెక్కిన సోల్డర్లు " 


ఆని ఆ రోజుల్లో es జరుగుతున్న దారుణకృత్యా 
అను ఏవగించుకు6 టా రచయిత, పెట్టుబడిదారీ సమాజంలోని అవక 
తవకలను గురించి వ్యంగధోరణిలో ఆరుద్ర యిలా వ్యాఖ్యానించాడు;= 


G6: 


ఈ పదేళ్ల వ్యవహారాలశాఖ 
పా త్రికేయల (ప్రశ్నాపరంపరలనుంచి 
సురక్షితంగా తప్పించుకొని 
తనలో తాను 
తర్దన భర్జనలు చేస్తుంది 
పుకారుల భారీపరిశ్రమ మీద 
అధికలాభాల పన్ను అక్రమమనే 
వాణీజ్యసంస్థల రాయదారం 
విజయవంత మవృతుంది 
అబద్దాల అమ్మకాన్ని (ప్రభుత్వాలు 
జాతిపరం చేస్తాయి.” 


మరొకచోట యిలా ఆవేదన వెల్లడించుతాడు:._ 
“ నువ్వు ఎక్క.దలచుకొన్న రైలు 
. ఎపుడూ ఒక జీవితకాలం లేటు 
ఏళ్లా పూజా నిరీక్షించ లేక 
ఎక్కే స్తావేదో ఒకబండి .-” 


“ నువ్వు వెళ్ళదలచుకొన్న ఊరు 
నువ్వు బతికుండగా చేరదారైలు 
చేవుడా! ఇంతచేశావా అని 
ఉన్నడఊళ్లోనే ఉండు ” (26 వేజీ) 


అని రచయిత నిరాశను వ్య క్తపరుసాడు. మరొకచోట (ప్రజలు 
పొందిన ఆళాభంగాన్ని ఎంత నిశితంగా రచయిత వరించగలిగా రో 
క్‌ 
చూడండి! 


“ఈ గొంగళీని చూసి 
మేజిక్‌ తివాసీ అనుకున్నాం 


ఎగరడం మాట అటుంచి 
ఏమాత్రం కదల్నేనా కదలు ” (40 పేజీ) 
ణు 


“ఈ కొడిగటిని గుడిదీపం చూసి 
వ్‌ (a) 
అమరజ్యోతి అనుకొన్నాం 
అల్లాఉద్దీన్‌ స్వర్గాలటుంచి 
అంగుళం మేరయినా వెళ్లదు 
ఈ అదం కళొయి 
(జు. 
వెలిసీపోయింది ఇంకేం చూపెడుతుంది "(al పేజీ) 


“వేదనాశకలం” అనే గేయంలో ఆరుద్ర 
“ పీకించండి కనులారా 
విశాలాంధ్ర జనులారా 
ఏమిటనుకొన్నారు ప్రపంచం 
మూ ర్రీభవించిన లంచం ” (565 పేజీ) 


అని (ప్రజల నుద్దేశించి పలుకుతాడు. కరువుకొటకాలకు కార 
ణాన్ని తెలుపుతూ రచయిత తెరలో నుంచి యిలా వినిపించుతాడు. 


* దారుణం ఇది అత మన ధారుణీప్రజ మారణం 

కారణం ఒకటుందిలే ఇడి కాదులే ఆ నివారణం 

వారివారి సుభాలకోసము వంతులాడెకి పెద్దలే 

కారణం ధనదాహ భూతపు కొట్లుపకైడి మొద్దులే 

నకనక లాడెడి ఆకలి తోడను నా పసితమ్ములు పాలకులన్‌ 

అకటకటా తమ ఆకలి తీర్చెడి అన్నము కోరిన నేరముచే 

(ప్రకటిత కోపులు పొపులు రాజులు పాపము మామక సోదరులన్‌ 

వికసిత తీక్షణ దృక్కుల కౌల్చి వివేక విహీనత చూపెదరే ” 
(56 పేజీ 


తమ దారిడ్రానికి కారణం, తెలిసికొని చైతన్యం పొందిన జనత 
యిలా పలుకుతుంది. 


6a 


“ గుండెలో దిగులు కూకటి వేళ్ళన్‌ 
చెండుమీ చెడుపు చేసెడి వాళ్ళన్‌ 
నిండియున్న అవినీతిని చంపన్‌ 
చండభొనునికి స్వాగతమయ్యా ” (67 పేజీ) 


జనసామాన్యం ఆశించే లక్ష్యానికి చిహ్నంగా రచయిత భరత 
వాక్యం యిలా చెబుకొడు, 


“ భూమిపయి దేవతల భూను విహరించవలె 
లేమిగల వారలకు కామితము పంచన్‌ 
ఆమని సదా అవని భామని వరించవలె 
(గామములు సస్యముల హేమము ధరించన్‌ 
కొమములు పోయి ధరకేనుము వసించవలేె 
సీమనకి సుందరత కోమలత నించన్‌ 
బాములు నశించవలె (పేముకి హసించవలె 
భూమి అల దేవతలు భూములను మించన్‌ * 


తథాస్తు అనే గేయంతో ఆరుద్ర తమ కావ్యాన్ని యిలా ముగించు 
తాడు? 
“ (పజ భయపడ కూడదు 
ఇల నిజం గెలుస్తుంది 
కనుక నీతి వెలుస్తుంది 
జరామరణాలిక కల 
ధ్వజం కొస నిరంతరం సమధర్మం చూస్తాం” 


“త్స మేవాఒహమ్‌” కావ్యంలో ఆరుద్ర కలం చిత్రించిన కొన్ని 
ఉదాత్తమైన భావాలను పైన వుల్లేఖించాను. ఐతే ఈ పసిడి తునకలతో 
పాటు ఆ కావ్యంలో సామాన్య పాఠకునికి ఆర్థంకాని ముళ్ళపొదలెన్నో 
వున్నాయి, 


9] 69 


“తథాస్తు” అనే గీతంలో “ఆరుద్ర” గారు తన ఆధిప్రాయాలను 
అన్యాపదేశంగా. ఎలా వ్య క్రీకరించుతారో చూడండి: 


కక వీల్లేదిదుగో సామ్యం 
ఖిల్లామనదే జగం 
ఆబేదం అయితే ' 
అల్లాక్కూడా స్వామ్యం 
పీల్లేదయ్యా దొరా 
కవీ ఇక రబితే” 


“పజ భయపడకూడదు 
ఇల నిజం గెలుస్తుంది 
కనుక నీతి వెలుస్తుంది 
జరా మరణాలిక కల 
ధ్వజంకొస నిరంతరం 
సమధర్మ౦ చూస్తాం స 


అంటూ “తధాస్తు"తో కవి ముగించుతారు. ఈ గీతం మొదటి 
భాగంలో మెలికలు వున్నాయి, సామాన్యులకు త్వరగా అవగాహన 
కాదు; చివరలో భవిష్యత్తుపై విశ్వాసాన్ని ధీమాగా వెల్లడించాడు. 


మార్చ్‌ ఆన్‌ 


“ఆరుద్ర” గారే మార్చ్‌ ఆన్‌ అనేపాటలో ప్రజలను సూటిగా 
ఉద్భోధించారు. 


“ ఏమరర్రా బాధితులారా | 
లేవ(ర్రా బొనిసలారా | 
మీరే ఒకకట్టు కట్టితె 
పీరే ఒకపట్టు పట్టీతే' 


కొ"పేందుకు కొరడా లుండవు 
సశ్హేందుకు పగ్గా లుండవు ” 
అని (ప్రారంభించి సబత పనికిరాదని యిలా హెచ్చరింతున్నారు. 
ora) 


కక నిట్లూర్పుల వంతెన మీదుగ 
కష్టాలను దాపేకాలం 
వెళిపోయిం దెశిపోయిందని 
చాట(ర్రా ఏక గొంతుతో 
శమ ఘర్మ సలిలంపోసి 
పండించిన సుఖాల. పంటకు 
కోతల మినహా అంతా 
సిద్ధంగా వున్నాయరా 
అని ప్రోతృహించుతున్నారు. ఇంకా 


9? 


“ మన లక్యాన్నందు కొందికి 
ఆ స్వర్గం చేరేటందుకు 
సంకెళ్ళను ఘటుక్కున తెంచి 
నడవర్రా మానవులారా! ” 


అని ప్రజలను ఉద్బ్భోదించుతున్నారు. ఈ పాటతో తిక్కిరివిక్కిరి 
“సింబాలిజం” లోనుంచి రచయిత “మార్స్‌ ఆన్‌” అవుతారని అందరం 
ఆశించుదాం, 


భగ్నళా౦తి ్ట 


“భగ్నళాంతి” అనే రూపకంలో ఇండియా _సెన్యాలు (పవేశిం 
చాక తెలంగాణా పరిస్థితులను చక్కగా చి(తించారు దాశరధిగారు. వీరు 
కూడా “సింబాలిజం” ఫక్కీ_ని వాడినా రచన సులభంగా అవగాహన 
అపుతుంది. తెలంగాణానే అన్యాపదేశంగా “శాంతి” అనే ఫ్రీగా చిత్రిం 
చుతారు. 


71 


“గన్ను” అనే సైనికుణ్ని చూసి భయంతో 
“ వాడుపోయి వీడేవ్వడు ? 
వీడు హాయిగా నవ్వడు 
వీడు మరోదుండగీడు 
లేక మరో కొత్తకీడు! ” 
అని “శాంతి” అ(కోసించుతుంది. “గన్ను” ప్రవేశించి యిలా 
అంటాడు: 
“ నిన్ను కౌపాడుట = కై వచ్చితిరా, పాడుట 
కాపాడుట కల్లాడుట = కోపిల్లా! ఏల 'వెనుకాడుట? 


“నీ శత్రువును (త్రుంచి - నిన్నుగట్టిగా రక్షించి 
సీకోసం స్వర్గందించి తెచ్చాను; (మోయించు విపంచి 
సీవిప్పుడు నాదానివి - చూస్తే ఫరవాలేదు రవి ” 


కల్లిబొల్లీ కబుర్లుచెప్పి “శాంతిని” మభ్యపెట్టాలని సెనిక్టుడు 
ప్రయత్నించుతాడు, ఆమె తి టపటాయించితే “గన్ను” తన పళుప్రవృ 
చక్రిని కనబరుస్తూ. € 
“ సీవు ఇలా తప్పించుకుంకే 
సీమెళో.బంగారు కంటి 
సీకింకా దక్కటోదు 
నాది అది, నీది కదు. * 


అని బెదిరించుతాడు. భయపడుతున్న “శాంతిని” ఆదరించుతూ.. 
“ వాడి మాటలు కౌవు నిజం" 
రానేరాదు సోషలిజం 
అది నిజంగా విరిగిన భుజం” 
“ వెనక్కి పోతావే గజం, గజం 
" నీకూ తెలుసు నా రొమాన్సు। 
చేస్తావుపే నీవు డాన్సు? ” 


7 


ఆహ్వానించుతాడు. జంతువువలె “గన్ను” “రాంత్రిమీదికి పరు 
గెత్తుతాడు. తెరవెనుక సంగీతంలాగా జాతిజెండా పాను కవి అని 
పించుతాడు. : 
“శాంతి” బాధతో “అ....మ్మా” అని పిలుస్తుంది, భూమి (మన 
తెలుగు భూమే “ఏం: తల్లీ!” అని పలకరించుతుంది, 
“శాంతి = నేతలంతా నేడు రాజులు 
బూజు పూసిన పాతగాజులు 


భూమి :. అవును, తల్లీ, అవును ; 

శాంతి = రాతసులతో పోరు చేసి 
రాజు పె తమ క త్రిదూసి 
అసువు లొడ్డిన వీరులంతా 
లేరు; నేనిక వీరి పొంతా? ”' 


అని “శాంతి” ఆ(క్రోసించుతుంది. ఈ రూపకం అన్యాపదేశంగా 
(వాసినప్పటికి “శాంతి” నోట కవి పలికించిన యీ మాటలు 1949 . 00 
నాటి తెలంగాణా నిజరూపాన్ని కండ్లకు కట్టినట్లు చూపుతాయి, శ్రోతల 
హృదయాలలో దుర్మార్గుల పై ఏహ్యభావం, జాతీయాభిమానం వెల్లి విరు 
స్తుంది, రచయితకు అదొక గొన్న విజయమేగదా ? 


రు షా దాం (ధ్ర ప్రీ 
మహాకవి (శ్రీరంగం శ్రీనివాసరావుగారు (వ్రాసిన ఈ పాట 
నిజంగా ఆంధ్రదేశంలో నాయకులని చెప్పుకు నే వాళ్ళందరికి ఒక కొరడా 
దెబ్బలాంటిది.. 
* బాకాలు లాభంలేదు బాజాలు లాభంలేదు 
ఎంత యీదినా ఏంఫాయిదా. ఎక్కడా తీరం కనబడదు 
తలమాత్రం మీదికుంచి నిలువీత ఈదుతున్నాం 
గమనం పిసరూలేదు గమ్యం అసలేలేదు 
అని "హెచ్చరించారు. 


78 


“ఈ గొంగళీ వయస్సు ఇరవై అయిదేళ్లు 
ఇంకౌ ఎక్కు వేఅనుకో ఎవడుచూకొడు లెక్కలు 
తీర్మానాలూ ఉపవాసాలూ చేశాం ఖదరూ కేకలు వేశాం 
మోసుకొచ్చాం స్వరాజ్యమ్మూట మూటవిప్పితే ఏమీలేదు ” 
ఆని నాయకుల కుంటినడకను ఆక్షేపించుతూ ప్రస్తుతావస్థను 

యిలా వర్ణించారు. 

“ శికువుకు దక్కని స్తన్యంలాగ ప్రవహిస్తున్నాయి గోదానరినీళ్ళు 

బద్దలెన గుండెలాగ వీటలువేశౌెయి సొలాలు 


మన పరిశ్రమలు ప్రణాళికల్లోనే, మన ప్రతిభ చాకిరీకి తాకట్టు 
మనకో ఇల్లంటూలేదు రచ్చకెకీ. రాద్ధాంతాలు ” 


ఇలా ఆంధ్రజాతి విషాదావస్టను గుండెలు జలదరించేలాగ వర్షిం 
చాక, కర్తవ్యాన్ని మరచిన నాయకులకు: పొరుషం కలిగించడానికి మహో 
కవి యిలా అపహాస్యం చేస్తున్నాడు. 
“ కొంగల్లారా జపంచేయండి, పిల్లీపరించు మంత్రాలు 
ఎలుకలారా సభ జరుపండి ఎవరు గంటకటాలని 
ఇంకోమారు ఎగరవే నక్కా, ఈసారి అంద్‌వచ్చు ద్రాక్షపళ్ళు 
కోతీ తీసుకురా త్రాసు పంపకం తెగడంలేదు, ” 


శ్రీశ్రీ) కలంనుంచి వచ్చిన యీ మాటలు ఆంధ్రాభిమానమున్నవా 
వారందరినీ కర్తవ్యోన్ముఖులుగా (పోత్సహించుతాయనడంలో సందేహం 
లేదు. 


భవిష్యత్తు పె విశ్వాసం 
“తెలుగుతల్లి” అనే పాటలో (శ్రీ. శ్రీ 


“ అదెరే తెలుగు తల్లి 
అందాల నిండుజాబిల్లి 


ఆనందాల కల*ఇవలి 
య 


శ 


అదె నీ తెలుగు తల్లి ” 


అంటూ మాతృభూమిని వర్షించుతారు. భవిష్యత్తుపై విశ్వాసానిఎ 
ఇలా విశదీకరించుతారు ;= 


* పదవోయి తెలుగువాడా 
అదె నీ తెలుగు మేడా 
సంకెళ్ళులేని నేల 
సంతోష చంద్రశాల 

అనిచెప్పి గమ్యుస్టానంవై పు సందేహాలు వదిలి ముందుకు సాగి 
పొండని (పజలను థ్రీ యిలా హెచ్చరించాడు ;= 


“ ఆందోళనాల దోల 
సందేహాల హిందోళ 
ఎందాక వూగిసలాట 
ఇదే నీ గులాబి తోట. 


పదవోయి తెలుగుబాట 
ఇదిగో తెలుగు కోట 
పదవోయి నిర్భయంగా 
పదవోయి దిగ్గయంగా 
పదవోయి నిశ్చయంగా ! 


ఛకి 


* 
a 


ఆగష్టు 15 


1947 ఆగస్టు నాటికి మౌంట్‌దాబన్‌ = నెహూ రాజీ ఫలితంగా 
వచ్చిన కాం్మగైను “ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు సాధించగలదని చాలా 
మంది భమిళారు. జీవితానుభవంద్వారా తెలంగాణా ప్రజానీకం ఏవిధంగా 
సత్యాన్ని తెలుసుకున్నారో తెలిపే పాటలు న్‌ మొదటి భాగంలో 
వృదహరించాను. 


స్య 


“ మూలపడి విరిగిన చరఖా 
గాందీజీ పేరు అనే బురఖా 
థరించి వచ్చిన యీ తారీఖు 
మాచెడ్డ నిషాచేసే అరఖు” 


అంటూ “ఆగస్లు స్వరాజ్యం” బురఖాను ఆరుద్ర ఎ తివేసాడు. 
ట్‌ బి ది 


“* ఆగదే ఆకలితో పోరాటం 
ఆరదే దహించే ఆరాటం 
అళౌంతి కోటిన్నర వోల్డులు 

' ఎక్కడ దూసినా రివోలులు 

(sa) 
"స్వేశ్చగా పీస్తుందా గాలి 
నేడు మన ఖర్మంగాలి 
మచ్చుకై నా లేవు పచ్చికబయిళ్లు 
రెచ్చిపోయాయి గాని జైళ్లు” 


అంటూ ప్రజల కష్టాలు, సంకెళ్ల అలాగే వున్నాయని రచయిత 
)రూపించుతాడు, ముక్తాయింపుగా:= 


“* కరిమింగింది వెలగపండు 
కాదు కౌాదంచే పోనిండు 
మన స్వతంత్రం మేడిపండు 
మనదరిద్రం రాచపుండు ” 


ఆని ఆరుద్ర ముగించుతాడు, ఒండొరులకు కొన్నివందల మై మైళ్ల 
దూరం ఆడ్డుగావున్న తెలంగాణాలోని (ప్రజాకవి, మద్రాసులో వున్న 
ఆరు ఒశేభావాన్ని ఎలా ఫ్య క్రీ కీకరించారో చూడండి. 


“మేడివండురా బాబు మేకనన్నె మెకము” అని తెలంగాణాలోని 
అజ్ఞాతకవి అన్నాడు. 


16 


మన స్వతంత్రం మేడిపండు 
మన దరిద్రం రాచపుండు 


అని ఆరు[ద అన్నాడు. ఆంధ్ర (ప్రజాహృదయంలోనుంచి వ్య క్రమవు 
తున్న ఒకేభావాన్ని ఇద్దరూ చక్కగా చిత్రించారు. రెండింటికి విశిష్టత 
వుంది. దేనికదే సాటి! 


కాం, గెసు రాజ్యంలో (ప్రజా జాజీవితం 


ప్రజాకవి సుంకరను వుద్దేశించిన “బహిరంగలేఖ” అనే పాటలో 
కాం(గెసురాజ్యంలో ప్రజాజీవితోన్ని అన్యాపదేశంగా రనుణారెకై_ 


“ జీవితం మసిపూసిన వదనం 
జీవితం అఖండ భయసదనం 
జీవితం గాలివీచని సాయంతనం”. 

అని వర్ణించుతాడు. 


$6 


జలగలమడుగే యిది 
ఎవడయ్య దిగుతాడు 
జముని రాజ్యమే యిది 
ఎవడయ్యా మనుతాడు 
ఎవడయ్యా ఎవడయ్యా ఎవడు 
సాహిసిస్తాడు 
శాపజలం ఆచమించిన 
పాపిచేతు లు త్తరిస్తాడు' 
ఛాపవాక్కు ధ్వనించిన 
కోపిగొంతు కత్తిరిసాడు ” 
అని (శ్రీ రమణారెడ్డి నాడు తెలుగు భూమిలో జరుగుతున్న 


ఖూసీల యెడల తమ ఆక్రోశాన్ని వెల్లి డించాడు, “సత్యం = శీివ౦ ఆ 
సుందరం”ఆనే పాటలో అన్యాపదేశంగా అదే రచయిత యిలాఅన్నారు, 


10] Tt 


“ ఆరోపిస్తున్నాను నేను 
ఈనరహాంతకుల మీద అభియోగం 
ఆరదండాలు మాతమే చాలవు 
మరణానికి మరణమే శిక్ష” 

తిండి, బట్టల కరువుతో మాడిపోయే ప్రజానీకం తరపున పాలక 
వర్గాన్ని వుద్దేశించీ రంధి సోమయాజి అనే రచయిత యిలా అంటున్నారు. 

“ మా బ్రతుక్కి మెతుకే లేదని 
మీ మహత్తుకు కుదుపేలేదని ” 

“నూమానాలకు గుడ్డత్‌ లేవని 
మీ వేషాలకు అడ్డుల్‌ లేవని” 

“ మా కుంటానికి గుడి సెళ్ల 
మీ భవనాలకు గుండెల్లేవని ” 

ఎరుగుదునోయ్‌ నే నెరుగుదును 

“మూ జీవాలకు మీ భావాల్లే వని 
మీ భావాలకు మరి జీవాల్లేపని ॥ఎరుగు॥ 

“ మా మార్గానికి మరణం లేదని 
మీ వరానికి మారం లేదని 

౧ 
ఎరుగుదునోయ్‌ 
నే నెరుగుదును” 

క ప్రక్కే క ప్రకటన” అనే పాటతో సా. జోగిరాజు అనే రచ 
యిత పాలకవర్గ ధోరణిని సోత్రం చేయించుతూ వ్యంగ్యంగా “భజన 
పార్టీ” చేత యిలా పొడించుతారు. 

* ఏంతో జాగ్రత్త తగా 
మర్రిచెట్టు నీడలా 
మనల 'నేక్షణాన మరువక 
ఖదరు. ఆహింస, హిందీ 
కొవాల్సినంత సప్పయిచేస్తూ 


78 


ఆకలిదయ్యం మనలను 
సోకకుండా కాపాడే 

మన (పభుత్వంలాంటిది భువిలో 
కనీవినీ ఎరుగం ఎన్నడు 
రక్షరేకు జెండా వొక్కటి 
వడానికి గుచ్చుకుంటే 

ఎందుకిక మనకు భయంలేదుగా 
కనులు మూయవచ్చు హాయిగా 
ఖద్దరు, ఆహింన, హిందీ 
ఖదరు, ఆహింస, హిందీ 
ఏడువొకట్లా ఏడు ఊ. ఊ, ఊ, ఊ 


యుంయూ సంగీతం 


దాశరధి “యం యూ సంగీతం” అనే వైతాళిక గానంలో. 


“* మనం వెనక్కి. నడవం 
జనం వెనక్కి. నడవరు 
జనేం మనం, మనం జనం 
జనం లేండి మనం లేము 
చల్లని చమురుంజేనే 
జ్వాలావళి కీలావళి 
(ప్రజాబలం వుంపేనే 
(ప్రభుత్వాలు రాజ్యాలు 
వ్యక్తులు పాలించే 
శక్తి నశించింది నేడు 
రకంలో ఆణువణువు 


లు 


శ కి గడించింది నేడు” 


తో 


| 


అని ఉదోషించుతాడు. ఇంకా యిలా చప్పుకుంటున్నాడు. 
ఘు 


79 


* నాదిమేటి తెలంగాణము 
ధర పలికిన మంచి మాగాణము” 


“ అది వ్యాపిస్తోంది తుఫాన్‌లా అంతట 
దాన్ని అడ్డలేరు కొండంత వారు ఇంతట 


“తెలంగాణము చల్లారని సీట్రి అగ్గి 
దేవతలని దెయ్యాలని చేస్తుంది బుగ్గి 
పాలకవర్షాన్ని రచయిత యిలా అడుగుతున్నాడు, 

ns 


“ జయ ఘంటలు కొ 'స్రేవారలు 
చూచారా నెత్తుటి చారలు 
ననపతాక ప"పేవారలు 
కన్నారా పీనుగు బారులు 
వారే యే వర్గంవారో 
వారెందుకు చేస్తున్నారో 
తెలుసుకునే యోగంలేదా 
తెలిసికూడ స్ఫురణకు రాదా ” 


అని ప్రళ్నించుతున్నారు. భవిష్యత్తుపై విశ్వాసాన్ని యలా ప్రక 
టించుతున్నారు. 


“* ఇళ వుడకవు మీపప్పులు 
మీమెళ్లోకడకాం చెప్పులు 
ఒక చెవ్పులుకు స్టే మోచీ 
'పెట్టాడోయ్‌ మీకొక పేచీ 
ఇది పేదలు గెలిచేకాలం . 
బాంబులో నేలకు రాలం 
మాదే సముజ్వలమగు భావి 
అదిగో ప్రాభాతిక దేవి” 


అని భవిష్యత్తులో విశ్వాసం తెలుపుటతోపాటు దాశరధి వుదాత్త 
మైన భావాలను ఈ పాటలో తెలియజేశారు. 
ఇదే భావాన్ని తెలంగాణా రెతాంగపోరాటంలో భాగస్వామి 
అయిన ఒక అజ్ఞాత కవి వెల్లడించిన పదాలను మళ్ళీ ఒకసారి గుర్తు 
చేసికుందాము. 
థ్‌ ఫొట్టగాలే "పేదల పుట్ట పగిలిందోయ్‌ 
పెనుబాము పె చలిచీమ లెగబిడ్డాయ్‌ 
తెలుగు (ప్రజలంతా తెగించి నిలచారు 
తెనాము స్వర్గాన్ని తెస్తాము విశాలాంధ్ర 
దేశ సౌఖ్యంపు రాజ్యాన్ని చూస్తామోయ్‌ క్ష 
అదే విశ్వాసాన్ని డీడీ) “తెలుగు తల్లి” అనే పాటలో యిలా 


చాటారుం ' 
“* పదదోయి తెలుగువాడా 
అదె నీ తెలుగు మేడా 
సంకెళ్ల లేని నేల 
సంతోష చంద్రళాల ” 
దేనికదే సాటి! వేర్వేరు మార్గాలలో ఠీవిగా (పజల హృదయాల 
లోని ఉద్వేగాన్ని, విశ్వాసాన్ని చక్కగా చిత్రించాయి. ధన్యవాదాలు ' 


రచయిత లకు. 
[1952 జనవరి “సందేశం సంచికనుండి] 


